దాక్టర్‌ తుమ్మల దేవరావ్‌ 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : రిర్‌ 
అ తెలంగాణ సాహిత్య అకాడమి 


నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 
- డాక్టర్‌ తుమ్మల దేవరావ్‌ 


మొదటి ముద్రణ : సెప్టెంబర్‌, 2019 
ప్రతులు : 1000 
వెల: ₹ 50.00 
అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, 


హైదరాబాద్‌ 


ప్రచురణ - ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


ముద్రణ: 

చరిత ఇం(పెషన్స్‌, 
ఆజామాబాద్‌, హైదారాబాద్‌. 
ఫోన్‌ : 040-27678411 


Publication No: 85 
© Telangana Sahitya Akademi 


Nirmal Jilla Sahitya Charitra 


- Dr. Tummala Devarao 


First Edition: September, 2019 
Copies: 1000 
Price: ₹ 50.00 


DTP:  Savera Graphics, 
Hyderabad. 
For Copies: 


Telangana Sahitya Akademi 
Kalabhavan, Ravindrabharati, 
Hyderabad-500004. 

Phone: 040-29703142 


Printed at: 

Charita Impressions, 
Azamabad, Hyderabad-20. 
Ph: 040-27678411 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యం|[త్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
జిల్లా? ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, 
జీవన సరళిలో మార్పులు కనబడుతాయి. (ప్రత్యేకతలు కలిగి ఉంటూనే 
సాధారణాంశాలు కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉ 
న్నట్టై ప్రత్యేక సాహిత్య చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు 
సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర 
నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే 
ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు రాయించాలని నిర్ణయించి ప్రయత్నం 
ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 


స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ - 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 

సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయనం మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 
జిల్లా భౌగోళిక న్వరూపాలు మారిపోయాయి. చరిత కొత్తరూవంలో 
ఆవిష్కారమౌతున్నది. సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ 
నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. 
కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత 
సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం 
కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా 
ఆవిష్మరించగలుగుతాయి. దానికి మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
20.03.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


జిల్లా సాహిత్య చరిత్రలు 

నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర - నా అనుభవాలు 
నిర్మల్‌జిల్లా భౌగోళిక స్వరూపం 

జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 


. పర్యాటక ప్రదేశాలు 


తు ౬ 


. (ప్రముఖ కళాకారులు 
. రంగుల జీవన పరిమళాలు - నిర్మల్‌ చిత్రాలు 


. శాసనాలు - చరిత్ర 


ఏ మి బి 


. జాతరలు, జీవనానికి ఆలంబనలు 
ప్రాచీన సాహిత్యం 
ఆధునిక సాహిత్యం 
ఎ. కథలు, నవలలు 


వి. కవిత్వం 
సి. జానపద సాహిత్యం 


సాహిత్య సంస్థలు, కృషి 


ఆధార [గ్రంథాలు 


09 


13 


38 


ర్‌ర్‌ 


LL 


120 


నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర - నా అనుభవాలు 


స్థానిక చరిత్రలు రాయడం కత్తిమీద సాము వంటిది. శాసనాలు, తాళపత్రాలు, 
రాతప్రతులు, ఖైఫియత్తులు అందుబాటులో ఉన్నచోట సాహిత్య చరిత్ర అన్వేషణ 
సులభతరమవుతుంది. సంస్థ్థానాదీసులు కొందరు సాహిత్యం మీద అనురక్తితో 
సాహిత్యాన్ని పోషించడమే గాక, కవులను పండితులను భూరి విరాళాలిచ్చి, మాన్యాలిచ్చి 
పోషించారు. నిర్మల్‌ జిల్లా చారిత్రకంగా ఎంతో భూమిక కల్లివున్నందున 500 
సంవత్సరాల చరిత్ర మరియు సాహితీ చరిత్ర అందుబాటులో ఉండవచ్చునని 
ఆశిస్తాము. ఎందుకంటే రాష్ట్రకూటుల నుండి కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, 
యాదవరాజులు, కుతుబ్‌షాహీలు, నిజాంలు ఈ జిల్లాను తమ ఏలుబడిలో 
అంతర్భాగంగా చేసుకున్నారు. 

పౌరోహిత్యం వృత్తిని కొనసాగించే బ్రాహ్మణ కుటుంబాలలో వైదిక సాహిత్యం 
ఉంది. కాని దానిని యితరులకు చూయించడానికి సైతం వీలు లేకుండా 
దాచుకున్నారు. యిక మిగతా ఉత్పత్తి కులాల్లో అక్కడక్కడ యక్షగానాలు, కోలాటాలు, 
భజనలు, తత్వాలు సేకరించుకుని రాతప్రతుల్లో రాసుకున్నవి కనబడుతాయి. 

నిర్మల్‌ జిల్లాలో సోస్‌, నిర్మల్‌ (బ్రహ్మపురి, బ్రహ్మేశ్వర్‌ బాసర్‌, పొన్మల్‌ 
వంటి అగ్రహారాలుగా ఉండేవి. ఇక్కడే కొందరి ఇళ్ళల్లో ప్రాచీన రాతప్రతులున్నాయి. 
కొందరు చూయించడానికి సముఖత వ్యక్తం చేశారు. చూయించారు కూడా. 

నేను వ్యక్తిగతంగా తెలంగాణ చరిత్రను అధ్యయనం చేస్తున్న సమయంలో 
సురవరం ప్రతాపరెడ్డి గారి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర” నన్ను ఎంతో ఆకట్టుకుంది. 
అందులో స్థానిక చరిత్రలను రాసుకోకపోతే భవిష్యత్‌ తరాలకు తీరని అన్యాయం 
చేసిన వారమవుతామనే ప్రమాదాన్ని హెచ్చరించి స్థానిక చరిత్రలకున్న ప్రాధన్యతను 
తెలియజేశారు. 

నా ఆసక్తి మేరకు మునిపంతులు, బోయధర్మయ పంతులు, నరహరిమాల 
తదితరుల ప్రతులు సేకరించి వ్యాసాలు రాసినందున “జిల్లా సాహిత్య చరిత్ర రాయడం” 
కొంత సులువైంది. కవుల రచనలతో పాటు నిర్మల్‌ జిల్లాకు సంబంధించిన భౌగోళిక 
అంశాలు, పర్యాటక విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహితీ సంస్థల వివరాలు 
పొందుపర్చడం జరిగింది. 

ఒక రచయితను లేదా కవిని సాహిత్య చరిత్రలో నమోదు చేసేముందు కనీసం 
ఒక పుస్తకం వెలువరించి ఉండాలనీ లేదా ఒక పుస్తకం సరిపడా సాహిత్యం రాసి 
వివిధ పత్రికల్లో ప్రచురితమై ఉండాలని ఒక నియామకం పెట్టుకున్నాను. 

కొంతమంది కవులు ఉగాది కవిత్వం రాస్తారు. మద్యలో ఎప్పుడూ కనబడరు. 


6 


అటువంటి కవులను సాహితీ చరిత్రలో నమోదు చేయలేదు. కథ సాహిత్యం విషయంలో 
నిర్మల్‌ జిల్లాలో చెప్పుకోదగ్గ కృషి జరుగలేదు. కథలు రాసిన కొద్ది మందిని చరిత్రలో 
నమోదు చేయడం అనివార్యంగా భావించాను. 

నిర్మల్‌ జిల్లాలో జాతరలు జరుగుతాయి. గోదావరి ఈ జిల్లాలో ప్రవహించే 
ప్రధానమైన నది. నది చుట్టూ అల్లుకున్న పండుగలు జాతరలు ప్రధానంగా 
ప్రస్తావించాను. దట్టమైన అడవుల్లో ఉండే అక్క కొండ జాతర, బూరుగుపెల్లి జాతర, 
నర్సాపూర్‌ జాతరలు ప్రముఖంగా ప్రస్తావించాను. 

జానపదాలు గ్రామీణ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక కళలు. పనిపాట 
పెనవేసుకున్న జీవనం గ్రామీణులది. జానపద సాహిత్యం మౌఖిక సాహిత్యం. ప్రజలు 
అలవోకగా లలితమైన పదాలతో పాటలు అల్లుతారు. దీన్ని గ్రామీణులు 'కైగట్టుట” 
అని అంటారు. 

నిర్మల్‌ జిల్లా నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన గొప్ప 
కళాకారులున్నారు. రాధారాజారెడ్డి కూచిపూడి నృత్యంలో జగత్‌ ప్రసిద్ధులు, అదే 
విధంగా చిందు ఎల్లమ్మ (బాసరు మొట్టమొదటి చిందు యక్షగాన కళాకారిణిగా 
ఎదిగి జాతీయ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకుంది. స్థానిక యక్షగాన కళాకారులను, 
వారి ప్రతిభను గుర్తించి “నిర్మల్‌ జిల్లాలో ప్రముఖ కళాకారులు” శీర్షికన రాయడం 
జరిగింది. నిర్మల్‌ అనగానే కొయ్య బొమ్మలకు, పేయింటింగ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడి 
నకాళి కళాకారులు తయారు చేసిన కొయ్యబొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు 
పొందాయి. వీటికి సంబంధించిన సమగ్రమైన వ్యాసం “రంగుల జీవన పరిమళాలు 
- నిర్మల్‌ చిత్రాలు” రూపంలో అందించాను. 

నిర్మల్‌ జిల్లాలో ప్రాచీన కవుల అన్వేషణ చేస్తే “భవభూతి” శేషాచల సూరి, 
భాస్కరాచార్యుడు, మునిపంతులు, బోయధర్మయ్య, నరహరిమాలలకు సంబంధించిన 
వివరాలు సేకరించి రాయగల్లినాను. పొనకంటి “రామచంద్ర శతకము” రాసిన 
రాజన్నకవి వివరాలు సేకరించగల్లినాను. 

నిర్మల్‌ జిల్లా సాహిత్యాన్ని, అస్తిత్వాన్ని, చారిత్రక విషయాలను సేకరించడంలో 
ఎందరో మిత్రులు సహకరించారు. వారందరికి నా శణార్థి. తెలంగాణ సాహిత్య 
అకాడమి యిచ్చిన బాధ్యతను శ్రద్ధతో ఏకాలంలో పూర్తి చేశానని భావిస్తున్నాను. 
ఎప్పటికప్పుడు సూచనలిచ్చిన నందిని సిధారెడ్డి గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, 
కె.పి. అశోక్‌కుమార్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యిది మునుముందు సమగ్ర 
పరిశోధనకు విద్యార్థులకు, పరిశోధకులకు పోటీపరీక్షలు రాసేవారికి, స్థానిక చరిత్రలు 
చదివే వారికి ఉపయుక్తమని భావిస్తాను. 


- తుమ్మల దేవరావ్‌ 


Bhalhsa 


sn 





నిర్మల్‌ జిల్లా చిత్రపటం 


1. నిర్మల్‌ జల్లా భౌగోళిక స్వరూపం 


వేల సంవత్సరాల చరిత్రను ప్రోదిచేసుకున్నది నిర్మల్‌. బుద్దుని కాలం నుండి 
ఈ ప్రాంతంలో నాగరికత విలసిల్లినట్లు అనేక ఆధారాలున్నాయి. బుద్దుని సమకాలుడు 
బావరి నేటి ఖానాపూర్‌ మండలంలోని బాదన్‌కుర్తి ద్వీపం గ్రామంలో ఆశ్రమం 
నిర్మించుకుని బౌద్ధం వ్యాపింప జేశాడు. మహాభారత యుద్ధంలో మహిష మండలానికి 
చెందిన (భైంసా) రాజులు పాండవుల పక్షాన పోరాడి కర్ణుని చేతిలో ఓడిపోయినట్లు 
తెలుస్తున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో గోదావరి 
తీరంలో డాల్సిస్‌ సమాధులు వెలుగు చూశాయి. ఆదిమానవులు సంచరించినట్లుగా 
పొచ్చెర జలపాతం, కుంతాల జలపాతం, స్వర్ణ నదీ తీరం వెంబడి, కడెం నదీ తీరం 
వెంబడి ఎన్నో ఆనవాళ్ళను పురావస్తు శాస్త్రవేత్త ఠాకూర్‌ రాజారాం సింగ్‌ కనుగొన్నారు. 
సింధు నాగరికత తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా దువ్వెన, అద్దము 
వాడిన ఆధారాలు పోచంపాడు ముంపు గ్రామాల్లో వెలుగు చూశాయి. కడెం 
మండలంలోని పలు గ్రామాల్లో జైనమత విగ్రహాలు విరివిగా లభించాయి. దిలావర్‌పూర్‌ 
మండలంలో అనేక శాననాలు, జైన విగ్రహాలున్నాయి. శాతవాహనులు, 
విష్ణుకుండినులు, కాకతీయులు, యాదవులు, కళ్యాణిచాళుక్యులు, వేములవాడ చాళు 
కులు, మహారాష్టులు, కుతుబ్బాహీలు, నిజాంలు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారికి 
సంబంధించిన అనేక శాసనాలు, ఆనవాళ్ళు యిప్పటికీ ఉన్నాయి. 

తెలంగాణ పురావస్తు శాఖ వారు అధికారికంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 
17 శాసనాలున్నాయని తెలిపారు. నిర్మల్‌ జిల్లాలో ఈ రచయిత పరిశోధనలో 12పైగా 
శాసనాలున్నట్టు స్పష్టమైంది. వీటిని పరిష్మరించాల్సి వుంది. అనేక శిథిల ఆలయాల 
చరిత్రను వెలుగులోకి తేవాల్సి ఉంది. తెలుగు వాడి పెదాల మీద కదిలే పద్యాలు 
రచించిన శేషప్ప కవి నిర్మల్‌ ప్రాంతంలో మూఠాపూర్‌ (గ్రామానికి చెందినవాడే. 
యిక్కడి నుంచి ధర్మపురి ప్రాంతానికి వలస వెళ్ళినట్లు ధర్మపురిలో లభించిన తామ 
శాసనము వల్ల తెలుస్తున్నది. శేషప్ప సీసపద్యములోని మకుటం “భూషణ వికాస 
శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహదురిత దూర” అంటూ ముగుస్తుంది. 


నిర్మల్‌జిల్లా భౌగోళిక స్వరూపం 0 


ఏనుగుల వీరస్వామి యాత్ర చరిత్ర (కాశీయాత్ర చరిత్ర)లో సోన్‌ నుండి నేరడిగొండ 
వరకు 30 పేజీలు యిక్కడి ప్రాంత పరిస్థితులను, సామాజిక స్థితిగతులను వర్ణించారు. 
వారి యాత్ర చెన్నపట్నము నుండి కాశి వరకు 1834లో సాగింది. 


ఉత్తర రామ చరిత్ర మాలతీమాదవం వంటి అత్యంత సుందర నాటకాలు 
రాసిన భవభూతి భైంసా సమీపంలోని బిజ్ఞారు గ్రామం నుండి భోజరాజు ఆస్థానంలో 
స్థానం సంపాదించినవాడు. మాధవుడు విదర్భ యువరాజు, మాలతి అశ్మక యువరాణి 
వీరి వివాహం నాందేడ్‌లో కాలప్రియ దేవాలయంలో జరిగినట్లు రుజువైంది. అట్లాగే 
లీలావతి గణితం (పాటిగణితము) రచయిత ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త భాస్మరాచార్యుడు 
- 1 ఈ జిల్లాకు చెందినవాడే. “వాసర క్షేత్ర మాహత్యం” రాసిన శేషచలసూరి 
బాసర వాస్తవ్యుడు. యిందు రాయబడిన “శరదిందు సమకారే పరబ్రహ్మ స్వరూపిణే 
వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే” అనే శ్లోకం దేశవ్యాప్తంగా గాన యోగ్యంగా 
మారింది. బ్రహ్మేశ్వర ఆలయంలో (కంకాపూర్‌) గంగాధర సరస్వతి “గురుచరిత్ర” 
రాశారు. యిది దత్త సాంప్రదాయం భక్తులకు, సాయిభక్తులకు అత్యంత విశిష్టమైన 
పారాయణ (గంథం. మునిపంతులు బోయధర్మయ్య, నరహరిమాల, రామరాజకవి 
వంటి ఎందరో గ్రేష్ణులు ఈ జిల్లాలో జన్మించినవారే. 


ప్రపంచ వ్యాప్తంగా నవనాథ సంప్రదాయం వ్యాపించింది. ఈ సంప్రదాయాన్ని 
అనుసరించినవారు “హఠయోగ” సాధన చేస్తారు. ఈ హఠయోగ సాధకులకు 
ప్రామాణిక గ్రంథం “హఠయోగ ప్రదీపిక” నిర్మల్‌ ప్రాంతానికి చెందిన స్వాత్మరాంయోగి 
గండి రామన్న ప్రాంతంలో ఉండి రచించినదే! ఎందరో హకీంలు, రాజయోగులు, 
అచల సంప్రదాయకులు, బైరాగులు, యోగులు ఈ జిల్లాలో ఉండేవారు. 
విస్తీర్ణం - పరిధి : 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు గోదావరి 
ద్వారంగా ఉండేది. యిపుడు ఆదిలాబాద్‌ జిల్లా నాలుగు జిల్లాలు పునర్‌ వ్యవస్థీకరణ 
వల్ల ఏర్పడ్డాయి. నిర్మల్‌ జిల్లాకు ఉత్తరాన సహ్యాద్రి పర్వతశ్రేణి ఆవరించి ఉన్నది. 
వీటిని స్థానికంగా నిర్మల్‌ గుట్టలని కూడా పిలుస్తారు. సహ్యాద్రి శ్రేణులు ఆదిలాబాద్‌ 
జిల్లా అంతటా విస్తరించి ఉన్నాయి. దక్షిణ సరిహద్దున గోదావరి ప్రవహిస్తున్నది. 
నాసిక్‌ త్రయంబకం వద్ద జన్మించిన గోదావరి నిజామాబాద్‌ జిల్లాలోని కందుకుర్తివద్ద 
ఉత్తర వాహినిగా ప్రవహించి నిర్మల్‌ జిల్లాలో బాసర క్షేత్రం వద్ద పడమరకు 


10 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ప్రవహిస్తుంది. తూర్పున మంచిర్యాల జిల్లాతో పాటు నిర్మల్‌ జిల్లా కొంతభాగం కవ్వాల్‌ 
అభియారణ్యాలు విస్తరించి ఉన్నాయి. పడమర నాందేడ్‌ జిల్లా (మహారాష్ట్ర) ఉన్నది. 
నిర్మల్‌ జిల్లా ప్రధాన కార్యాలయం నిర్మల్‌ పట్టణంలో నెలకొంది. నిర్మల్‌ పట్టణం 
మొదటి నుంచి రాజకీయ ఆర్థిక, చారిత్రక కేంద్రంగా వర్ధిల్లుతున్నది. జిల్లా విస్తీర్ణం 
3,845 చదరపు కిలోమీటర్లు అనగా 1,485 చదరపు మైళ్ళు, నిర్మల్‌ జిల్లా కేంద్రం 
19°06 ఉత్తర అక్షాంశము, 78°20" తూర్పు రేకాంశముల మధ్య విస్తరించింది. 


నేలలు : 


నిర్మల్‌ జిల్లాలో 4,17,442 ఎకరాల సాగుకు యోగ్యమైన నేలలు ఉన్నాయి. 
నల్లరేగడి, యిసుక చౌడు భూములు ఎక్కువగా ఉన్నాయి. ఎర్రనేలల్లో చెరువుల 
నుండి గోదావరి నుండి నల్లని మట్టిని తరలించి పంటలకు అనుకూలంగా 
మార్చుకుంటారు. చెరువుల క్రింద, శ్రీరాంసాగర్‌ ఎడమ కాల్వ లక్ష్మీ కెనాల్‌ క్రింద 
వరి పంటను పండిస్తారు. స్వర్ణ ప్రాజెక్టు క్రింద 20,000 ఎకరాల వరి పండించే 
ఆయకట్టు ఉంటుంది. గోదావరి నదిపై కట్టిన సదర్‌మట్‌ బ్యారేజి (మత్తడి) ద్వారా 
10,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. అదే విధంగా కడెం ప్రాజెక్టులో లక్ష 
ఎకరాలుగా (సుమారు) ఆయకట్టు సాగులోకి వస్తుంది. వ్యాపార పంటలైన పసుపు, 
ప్రత్తి, సోయాబిన్‌, మిర్చితో పాటు ఆహార పంటలైన పప్పుధాన్యాలు, గోధుమ, జొన్న, 
మొక్కజొన్న తదితర పంటలను ఈ భూముల్లో పండిస్తారు. 
అదవులు : 

నిర్మల్‌ గుట్టలు చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి గోండ్వానా ప్రాంతంగా పిలువబడే 
ఈ ప్రాంతంలో కొండలు రాళ్ళు రప్పలతో కూడి ఉంటాయి యిది దక్కన్‌ పీఠభూమిలో 
ఉంది. భూభాగంలో 33.8% అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలో జాతీయ 
అటవీ విధానం సూచించిన అడవుల శాతం కల్లి వుండటంతో వర్షపాతం ఎక్కువగా 
నమోదు అవుతుంది. ఇచ్చోడ, నిర్మల్‌, ఉట్నూర్‌, జన్నారం ఫారిస్టు డివిజన్లు జిల్లాకు 
అనుబంధంగా వున్నాయి. టేకు, మద్ది, రేగు, విప్ప, దివిసెన, మోదుగ, ఆరె, బూరుగ, 
వెలగ, పోనికి, తునికి తదితర వృక్షాలు అధికం. 
నదులు : 


జిల్లాలో ప్రధానమైన నది గోదావరినది. యిది జిల్లాకు దక్షిణంగా జిల్లా 
సరిహద్దు గుండా ప్రవహిస్తుంది. గోదావరి నదిలో కలిసే ఉపనదులు స్వర్ణ (సువర్ణనది), 


నిర్మల్‌జిల్లా భౌగోళిక స్వరూపం 11 


కడెం (కణువనది) సుధావాగు (భైంసా), మాటేగాల్‌ వాగు తదితర ఉపనదులున్నాయి. 
వాటిపై నిర్మించిన ప్రాజెక్టులు ఇవి. 


గోదావరి నది - శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు (0509) 
2) సదర్‌ మట్‌ బ్యారేజి 

కడెం నది - కడెం ప్రాజెక్టు 

సుదా వాగు - గడ్డిన్న వాగు ప్రాజెక్టు 

స్వర్ణ నది - స్వర్ణ ప్రాజెక్టు 

మాగేగ్రామ వాగు -  పలీసాకర్‌ ప్రాజెక్టు 


నిర్మల్‌ జిల్లాలో కాకతీయుల కాలంలో నిజాంల కాలంలో స్వాతంత్ర్య అనంతర 
కాలంలో నిర్మించిన చెరువులు 822 ఉన్నాయి. అనేక చిన్న చిన్న కుంటలున్నాయి. 
నిర్మల్‌, కడెం, మామడ, డ్యాంగపూర్‌, ఆందకూర్‌, సూర్యపూర్‌ ఓలా, కుచన్‌పల్లి 
తదితర గ్రామాల్లో పెద్ద చెరువులున్నాయి. 
జనాభా : 

2011లో జరిగిన జనాభా గణన ప్రకారం నిర్మల్‌ జిల్లా జనాభా 7,09,418 
(ఏడు లక్షల తొమ్మిది వేల నాల్గువందల పద్దెనిమిది)గా నమోదైంది. నిర్మల్‌ పట్టణంలో 
7,00,000ల జనాభా ఉంది. పురుషులు 3,46,721లు కాగా స్త్రీలు 3,62, 697. 
స్త్రీల జనాభా శాతం కొంత అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో 78.62%, 
పట్టణ జనాభా 21.36% జనసాంద్రత 185/9 లింగనిష్పత్తి 1000:1046. 2021 
జనాభా లెక్కల్లో ఈ సంఖ్యలు మారుతాయి. 
అక్షరాస్యత : 

2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత శాతం 57.77% యిది 
తెలంగాణా రాష్ట్రం అక్షరాస్యత శాతంకన్నా తక్కువ, దాదాపు 9% తక్కువగా ఉంది. 
పురుషుల అక్షరాస్యత 69.08% స్త్రీల అక్షరాస్యత 47.14%. 


ఈమె దుఆ 


12 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


2. జల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 


(గ్రామగ్రామాన జలసిరులతో అలరారే చెరువులు, సహ్యాద్రి పర్వత పంక్తులు, 
హోరెత్తే జలపాతాలు, వంకలు తిరిగిన రహదారులు, ప్రాచీన వారసత్వాన్ని 
తెలియజేసే కోటల గోడలు, శిల్పకళా వైదుష్యానికి కాణాచి వంటి నిర్మల్‌ చిత్రాలు, 
కొయ్యబొమ్మలు నిర్మల్‌ జిల్లా వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎరుక పరుస్తాయి. నిర్మల్‌ 
జిల్లాలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. 
దర్శనీయ ప్రదేశాలు ఇవి. 


నిర్మల్‌ కోటలు : 


కాకతీయుల కాలంలో నిర్మితమైన ఓరుగల్లు పట్టణం వలెనే నిర్మల్‌ పట్టణం 
నిర్మాణమైంది. చుట్టూరా గొలుసు కట్టు చెరువులు మధ్య మద్య కొండలు కొండలపైన 
కోటలు చూడముచ్చటగా వుంటాయి. నిర్మల్‌ బస్టాండు నుండి 2 కి.మీ. దూరం 
వెళితే బత్తీస్‌ఘడ్‌ కోట వస్తుంది. ఎత్తయిన కొండపైన నిర్మితమైన బలమైన రాతికోట 
పైన 32 గదులున్నాయి. అందుకే దీన్ని బత్తీస్‌ఘడ్‌ అన్నారు. చుట్టూరా జలాశయాలతో 
పాటు కంపకోట ఉన్నది. జలశయాల్లో మొసళ్లను వదిలేసి శత్రువులు కోటలను 
వశపరచుకోకుండా కాపాడుకునే వారు. నిమ్మానాయుడి కాలంలో మట్టి కోటగా 
వుండి తర్వాత (ఫ్రెంచి ఇంజనీర్ల సహాయంతో 17వ శతాబ్దంలో రాతి కోటలుగా 
మార్చింది శ్రీనివాసరావు. ఫిరంగుల పరిశ్రమ వీరి హయాంలోనే అభివృద్ధి చెందింది. 
కోటలోపల బురుజులు, నేల మాళిగలు, అంతర్గతబావి, సైనికులు పహారా కాసే 
స్థలాలతో పాటు పెద్దపెద్ద ఫిరంగులున్నాయి. కోటపై నుండి నిర్మల్‌ పట్టణాన్ని విహంగ 
వీక్షణంతో చూడవచ్చు. తిరిగి వస్తుంటే కుంటి వెంకట్రాయుని సమాధితో పాటు 
ఖజానా చెరువు ఉంటుంది. చెరువు ప్రక్కనే ప్రాచీనమైన ఓంకారేశ్వరుని ఆలయం, 
చెరువును ఆస్వాదించడానికి వ్యూ పాయింట్‌ ఉంటాయి. చెరువులు కొండల అందాల 
తిలకించడానికి ఇది అనువైన ప్రదేశం. 


పట్టణం మధ్యలో భిల్లాగట్టు ఉంటుంది. యిది రాజ ప్రసాదం. పైకి ఎక్కడానికి 
కనీసం 300 మెట్లుంటాయి. పైన అలనాటి వైభవాన్ని తెలిపే కోట గోడలు 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 13 


డంగుసున్నపు ఎనిమిది నగీషీలు, అక్కా చెళ్ళెళ్ళబావి, నాట్యమందిరం, అంతర్గత 
డ్రైనేజి, చుట్టూరా రాతి గోడలు, మధ్యన హనుమాన్‌ ఆలయం ఉంటుంది. కోటపై 
నుండి పట్టణం అందంగా కనబడుతుంది. 


కోట నుండి క్రిందకు దిగగానే వంద మీటర్ల దూరంలో వేంకటేశ్వర స్వామి, 
పద్మావతి ఆలయాలున్నాయి. నిమ్మానాయుని భార్య దమ్మమ్మ వీటిని నిర్మాణం 
చేయించినట్లు తెలుస్తున్నది. ప్రాచీనమైన ఆలయాలు, ప్రక్నప్రకృనే ఉంటాయి. 
విశాలమైన ప్రాంగణముంటుంది. 

యిక్కడి నుండి ఒక కి.మీ. దూరంలో హైదరాబాద్‌ వెళ్ళే దారిలో 42 నంబర్‌ 
హైవే పక్కనే శ్యాంఘడ్‌ ఉంటుంది. దీన్ని కూడా సైనిక స్థావరంగానే వాడేవారు. 
రహస్య ద్వారముంది. ఉదయం నుండి సాయంకాలం (శ్యామ్‌) వరకు దీని నిర్మాణం 
పూర్తి అయినందు వల్ల శ్యాంఘడ్‌ అని పేరు వచ్చిందంటారు. పట్టణంలో ఏనుగుల 
మోటబాయి, ఉద్యానవనం, సర్ట్‌మహల్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఆఖరి పాలకుడు థింసా 
సమాధి ఉంటుంది. సమాధి ప్రక్షనే ఉర్దూ లిపిలో రాసిన శాసనముంది. నగశ్వరవాడ 
చాళుక్యుల కాలంలో వ్యాపార కేంద్రం ప్రాచీనశివాలయముంది. 


ఆదిలాబాద్‌ వెళ్ళే దారిలో నిర్మల్‌ గుట్టలుంటాయి. లోయలో (లొద్ధి) షేక్‌ 
సాహెబ్‌ లొద్ధి ఉంటుంది. కొండపైకి ఎక్కగానే పరిసర గ్రామాలను, జలాశయాలను 
తిలకించడానికి వ్యూ పాయింటు ఉంటుంది. ప్రకృతి అందాలను, కొండలను, 
కరిమబ్బుల అందాలను తిలకించవచ్చు. 


కదిలే పాపేశ్వర ఆలయం : 


నిర్మల్‌ పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉత్తర దిశలో మాడేగామ గుట్టల 
మీద లోయలో వెలిసిన చాళుక్యుల కాలం నాటి ప్రాచీన ఆలయం. పప పరిహారార్థం 
సాక్షత్తు పరశురాముడు నిర్మించాడని ఐతిహ్యాం. పచ్చని ప్రకృతి నిరంతరం పారే 
సన్నని నీటిపాయ, చిన్నచిన్న నీటి గుండాలు ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. గర్భగుడిలో 
శివలింగము, అన్నపూర్తాదేవి ఆలయము, నంది విగ్రమము, శృంగి, భృంగి ద్వార 
పాలకుల విగ్రహాలున్నాయి. శిల్పసంపద చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఆలయంపై 
ఈ [గ్రంథ రచయిత విశ్లేషనాత్మక వ్యాసాలు వెలువరించారు. ఆలయం చూసి కొండను 
దిగగానే హైవేకు ఎడమ ప్రక్కన దిలావర్‌పూర్‌ మండల కేంద్రముంది. ఏక్‌నాథ్‌ 
మందిరము, రామాలయము, ఎల్లమ్మ ఆలయాలు ప్రసిద్ధి. 


14 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయము : 

దేశంలో రెండు సరస్వతి ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి కాళ్ళీర్‌లో 
రెండవది నిర్మల్‌ జిల్లాలోని బాసర (గ్రామంలో. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి 60 కి.మీ. 
దూరంలో బాసర వుంటుంది. బాసర నుండి గోదావరి నది నిర్మల్‌ జిల్లాలో 
ప్రవేశించింది. బాసరను పూర్వం వాసరగా, ఆసరగా, బాసరగా వివిధ పేర్లతో 
పిలిచేవారు. సాక్షాత్తూ వ్యాసుడు గోదావరిలో స్నానమాచరించి మూడు పిడికెలు 
యిసుక తీసుకొచ్చి మూడు విగ్రహాలు రూపొందించాడు. అవి లక్ష్మి, సరస్వతి, 
పార్వతి అని ఐతిహ్యం చెబుతుంది. వ్యాసమందిరంతోపాటు, ఏకవీర, దత్తాత్రేయ, 
ఆంజనేయ, గణపతి ఆలయాలున్నాయి. సరస్వతీ ఆలయంలో “అక్షరభిక్షి” కార్యక్రమాన్ని 
నిర్వహిస్తారు. గ్రామంలో పాపేశ్వరమనే ప్రాచీన ఆలయమున్నది. కొన్ని 
శాసనాలున్నాయి. గోదావరిలో బోటింగ్‌ సౌకర్యం దూరప్రాంతాల నుండి వచ్చిన 
వారి విడిది కోసం సత్రాలున్నాయి. 
బ్రహ్మేశ్వర ఆలయం : 

గోదావరి ఒద్దున వెలసిన పురాతన ఆలయం బ్రహ్మీశ్వర ఆలయం. ఇది 
నిర్మల్‌ పట్టణానికి 50 కి.మీ.ల దూరంలో లోహిస్యా మండలంలోని కంకాపూర్‌ 
(గ్రామంలో వెలిసింది. అనేక విగ్రహాలు, కొన్ని శాసనలున్నాయి. పోచంపాడ్‌ 
బ్యాక్‌వాటర్‌ యిక్కడి వరకు వస్తుంది. ఆలయం ప్రక్కన “సత్యానందా జున్న ఆఖడా” 
అనే ఆశ్రమున్నది. బాసరకు వెళ్ళేవారు ఈ ఆలయాన్ని చూసి వెళ్లవచ్చు. 
కడెం ప్రాజెక్టు : 

ఖానాపూర్‌లోని ఆలయాలు, బాదన కుర్తిలోని దత్తాత్రేయుని ఆలయం, 
సూర్డపూర్‌లో ప్రాచీన వెంకటేశ్వర ఆలయం, బూరుగుపల్లి శివాలయం, బాబాపూర్‌ 
శివాలయం, పొన్మల్‌ వేంకటేశ్వర ఆలయం, నాగదేవతా మందిరం, అక్కొండ 
నరసింహస్వామి ఆలయంతోపాటు కడెం జలాశయం చూడతగినవి. ప్రాజెక్టు 
అందాలతోపాటు ఎకాలజికల్‌ పార్కు బోటు సౌకర్యముంది. సందర్శకులు విడిది 
చేయడానికి టూరిజం శాఖ వారి కాటేజీలున్నాయి. రెండు రోజుల్లోనే నిర్మల్‌ జిల్లాలోని 
సందర్శక స్థలాలను చుట్టి రావచ్చు!! 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 15 


10. 


11. 


16 


దిలావర్‌పూర్‌ 


బ్రహ్మేశ్వర్‌ 


ఎ. జల్లా పర్యాటక ప్రదేశాలు 


నిర్మల్‌ 
నుండి 
దూరం 


1 కి.మీ. 


1 కి.మీ. 


1 కి.మీ. 


4 కి.మీ. 


35 కి.మీ. 
4.5 కి.మీ. 
35 కి.మీ. 
25 కి.మీ. 
13 కి.మీ. 


45 కి.మీ. 


70 కి.మీ. 


చూడవల్సిన 
ప్రదేశాలు 


షేక్‌ సాహెబ్‌ 
లొద్ది మరియు 
మైబూబ్‌ఘాట్స్‌ 
జలపాతం 


జలపాతం 
జలపాతం 

కదిలే 
పాపేశ్వరుడు 
ఎల్లమ్మ ఆలయం 


శివాలయం 


సరస్వతి 
ఆలయం 


సమాచారం/ 
విశిష్టత 


రాతితో నిర్మించిన 


బలమైన సైనికకోట 
రాతితో నిర్మించిన 
బలమైన సైనికకోట 
ప్రాచీన శ్రీలక్ష్మీ 
వెంకటేశ్వర 
ఆలయం 


(వ్యూ పాయింట్‌) 
ప్రకృతి అందాలు 
ట్రెక్కింగ్‌ 


కార్తీకవనం 
ప్రాచీన 
చాళుక్యుల 
ఆలయం 

ప్రాచీన 

ఆలయం 

ప్రాచీన 

ఆలయం 

ప్రాచీన ఆలయం 


నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


12. 


13. 


14. 


15. 


16. 


tt 


18. 


19. 


20: 


21. 


22, 


28. 


24. 


ఆదెల్లి 
జామ్‌ 


బూరుగుపల్లి 


నిర్మల్‌ 


పార్టి (బి) 


ఓలా 


సదర్‌మట్‌ 
(ఖానాపూర్‌) 
బాదన్‌ కుర్తి 


బాబాపూర్‌ 


40 కి.మీ. 


16 కి.మీ. 


40 కి.మీ. 


16 కి.మీ. 


20 కి.మీ. 


17 కి.మీ. 


16 కి.మీ. 


1/2 కి.మీ. 


50 కి.మీ. 


40 కి.మీ. 


42 కి.మీ. 


43 కి.మీ. 


20 కి.మీ. 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 


కడెం ప్రాజెక్టు 
శ్రీరాంసాగర్‌ 
ప్రాజెక్టు 


ప్రాచీన ఆలయం 
ఉత్తరాదిమఠం 


ఆడెల్లి పోచమ్మ 
ఆలయం 
ప్రాచీన 
రామాలయం 
ప్రాచీన 
శివాలయం 


నిర్మల్‌ కొయ్య 
బొమ్మలు, 
పెయింటింగ్‌లు 
ప్రాచీన శివాలయం 


ప్రాచీన శివాలయం 
శాతవాహనుల 


కట్టడాలు 
ల 


ప్రాచీన కాలంనాటి 
బావరి ఆశ్రమం, 
ఆలయం 

ప్రాచీన ఆలయం 


ప్రాజెక్టు, బోటింగ్‌ 
ప్రాజెక్టు, 
శ్రీరామాలయం, 
శివాలయం 
గోదావరి/ 
ఆలయాలు 
గోదావరి 

ప్రాచీన ఆలయం 
ప్రాచీన ఆలయం 
జాతర 

పురాతన 
విగ్రహాలు 
దట్టమైన 
అడవిలో 

ఉన్న ఆలయం 


కాకతీయుల 


కాలం నాటిది 


నిజాం కాలంలో 
నిర్మించిన మత్తడి 
ద్వీప గ్రామం 


శివుని ఆలయం 


17 


బి. పముఖ కళాకారులు 


లలితకళారంగాల్లో అపూర్వమైన కృషి చేసిన ఎందరో జాతీయ, అంతర్జాతీయ 
స్థాయి కీర్తి గడించారు. లబ్ద ప్రతిష్టులైన కొందరి పరిచయం ఇది. 
చిందు ఎల్లమ్మ శ 

చిందు ఎల్లమ్మ. యన్‌. ప్రభాకర్‌ రాజుకు యిచ్చిన ఇంటర్వూలో “నేను 
బాసర సరస్వతమ్మ వెలిసిన ఊర్లె పుట్టిన. చిన్నప్పటి నుంచే తాత, ముత్తాతలు తల్లి 
తండ్రులు, బంధువులతో కలిసి ఊరూర తిరిగేదాన్ని. మావాళ్ళు చిందు భాగోతం, 
యక్షగానం ప్రదర్శన ఇస్తుంటిరి. వారి దగ్గరే నేర్చుకున్నా” అని తన స్వగతం, నేపథ్యం, 
పుట్టిన ఊరు గురించి చెప్పారు. యుక్తవయస్సు రాగానే బోధన్‌ మండలం అమ్హాపురంకు 
వలస వెళ్ళే అక్కడే స్థిరపడ్డారు. చిందు ఎల్లమ్మ బంధువులు బాసర, భైంసా, నిర్మల్‌ 
చుట్టు ప్రక్కల గ్రామాల్లో యిప్పటికీ ఉన్నారు. యక్షగానాలు ప్రదర్శిస్తున్నారు. 

1923 వ సంవత్సరంలో జన్మించిన చిందు ఎల్లమ్మ యక్షగానం, చిందు 
భాగవతానికి ఎనలేని సేవలు చేశారు. సారంగధర నాటకంలో “చిత్రాంగద” పాత్రకు 
తన అభినయంతో ఎల్లమ్మ ప్రాణం పోసేది. సతీసావిత్రి వేషమేస్తే కంట తడిపెట్టని 
వారుండరు. చెంచులక్ష్మి, సత్యభామ, సత్యవతి, మోహిని తదితర స్ర్తీల పాత్రలతో 
పాటు వాలి, శివుడు, అర్జునుడు, నరసింహమూర్తి తదితర పురుషపాత్రలను పోషించి 
కళాభిమానులకు విందు కల్లించారు. 

చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి. బాసరలో పుట్టింది గనుక సరస్వతిగా 
పేరు పెట్టారు. వారి కులదైవం ఎల్లమ్మ (రేణుకా దేవి) దిలావర్‌పూర్‌ ఎల్లమ్మను 
ఆరాధించేవారు. రాష్ట్ర నృత్య అకాడమి వారు 1982లో ఆమెకు విశిష్ట గౌరవ సభ్యత్వం 
కల్పించారు. 1984 సంవత్సరంలో మాసో (రష్యా)లో చిందు యక్షగానం ప్రదర్శించి 
ప్రశంసలందుకున్నారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌. టి. రామారావు రవీంద్ర 
భారతిలో అనేక ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. 1986 సంవత్సరంలో అమితాబ్‌ 
బచ్చన్‌ నాయకత్వంలో రష్యా పర్యాటన చేసి ప్రదర్శనలు యిచ్చిన వారిలో చిందు 
ఎల్లమ్మ ఒకరు. 

1980వ సంవత్సరం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బోధన్‌ వచ్చినపుడు 
చిందు ఎల్లమ్మ కళను చూసి ఆమెతో కొంత సమయం గడిపి తిమ్మాపూర్‌లో అయిదు 


18 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఎకరాల స్థలం కేలాయించారు. తీన్‌మూర్తి భవన్‌లో గౌరవ అతిథిగా వుండటమేగాక 
“రాజీవ్‌ ప్రతిభా పురస్మారం” కూడా అందుకున్నారు. 1998లో రాష్ట్ర సాంస్కృతిక 
మండలి వారు కళారంగంలో కృషి చేసిన వారికిచ్చే “హంస” అవార్డును అందుకున్నారు. 

డా॥। నటరాజ రామకృష్ణ, యన్‌. టి.రామారావు, రాజారెడ్డి తదితరులు చిందు 
ఎల్లమ్మ అభినయం చూసి ముగ్గ్జులైనవారే! వీధుల్లో నాటకాలేస్తూనే చివరి శ్వాస 
వదులాలనే ఆమె అభీష్టం 2005లో నెరవేరింది చిందు ఎల్లమ్మ కళామతల్లిగా 
మిగిలిపోయింది. 
రాధా-రాజారెడ్డి క 

కూచిపూడి నృత్యాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత డాక్టర్‌ రాధా, 
రాజా రెడ్డిది, గాజుల నర్సాపూర్‌ గ్రామం. అక్టోబర్‌ 6, 1943లో జన్మించారు. 
రాధారెడ్డి ఫిబ్రవరి 15, 1955లో కోతల్‌గామ్‌ గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి 
నుండే నృత్యం పట్ల ఆసక్తి కల్గిన రాజారెడ్డి నిర్మల్‌ పట్టణంలోని ప్రస్తుతమున్న బాలికల 
పాఠశాలలో హైస్కూల్‌ విద్యను పూర్తిచేశారు. ప్రారంభంలో ఆంధ్రనాట్యం నేర్పడానికి 
ఎవ్వరూ ముందుకు రాలేనపుడు నిరుత్సాహపడకుండా శాస్త్రీయ నృత్యం నేర్చుకుని 
తాను చదువుకున్న నిర్మల్‌లోని బాలికల పాఠశాలలో మొట్టమొదటి సారిగా ఆరంగేట్రం 
వేసి అందరిని అబ్బురపర్పారు. 

వ్యవసాయ పనులు చేసుకునే రాధారెడ్డిని వివాహం చేసుకుని కూచిపూడి 
నృత్య కారిణిగా తీర్చిదిద్దారు. రాధ చెల్లెలు కౌసల్యను రెండవ వివాహం చేసుకుని 
ప్రముఖ నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి 
ప్రదర్శనలిచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో నృత్య ప్రదర్శన చేసిన ఏకైక 
భారతీయుడు. నృత్యంలో హావభావాలను ఆంగిక, లాస్య విన్యాసాలను అద్భుతంగా 
పలికించగలరు. రాజారెడ్డి శివుడైతే రాధ పార్వతి, రాధాక్రిష్ణులుగాను, వరూధుని 
ప్రవరాఖ్యులుగాను, రతీమన్మథులుగాను అబ్బుర పరిచేవారి నృత్యం నిర్మల్‌ జిల్లాకు 
ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో “నటరాజ నృత్య కళానికేతన్‌” 
స్థాపించి బెత్సాహికులకు కూచిపూడిని నేర్పిస్తున్నారు. వీరి కుమార్తెలు భావన, 
యామినిలు కూడా జాతీయ స్థాయిలో కూచిపూడి కళాకారిణులుగా విశేష గుర్తింపు 
పొందారు. 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 19 


భారత ప్రభుత్వం వీరి సేవల్ని గుర్తించి “పద్మశ్రీ” పురస్కారంతో సత్కరించింది. 
జోసెఫ్‌ బాబురావు : 

వ్యవసాయ శాఖలో పనిచేసి పదవి విరమణ చేసిన బాబూరావు గొల్లసుద్దులు, 
పాటలు, నాటకాలు, సినిమాల్లో నటన, తెలంగాణ ఉద్యమాల్లో విసృతంగా పాల్గొన్నాడు. 
జర్మనీ దేశంలో గొల్లసుద్దులు ప్రదర్శించాడు. అనేక టి.వి. సీరియల్స్‌లలో నటించారు. 
వేలాది ప్రదర్శనలు యిచ్చారు. రాష్ట్ర స్థాయిలో జానపద కళాకారునిగా మంచి గుర్తింపు 
తెచ్చుకున్నారు. 
మరికొందరు : 


కుస్తాపూర్‌ గ్రామానికి చెందిన దోండి శాస్త్రి హిందుస్తానీ సంగీతంలో అనేక 
రాగాలు ఆలపించడమే గాక వేలాదిమందిని శిష్యులుగా తీర్చిదిద్దారు. ఈ గ్రామం 
శ్రీరాంసాగర్‌లో ముంపునకు గురైంది. లబ్బ ప్రతిష్ణులైన సంగీత విద్వాంసులతో కచేరీలు 
నిర్వహించారు. మిమిక్రీ కళాకారునిగా దుబాయ్‌ సింగపూర్‌ వంటి దేశాల్లో నాగభూషన్‌ 
ప్రదర్శనలిచ్చి గుర్తింపును పొందారు. మెజీషియన్‌గాను, వెంట్రిక్వలిజం ప్రదర్శకునిగా 
అనేక ప్రదర్శనలిస్తున్న టి. సుధాకర్‌, పాటలు స్వయంగా రాస్తూ జానపద కళాకారునిగా 
ఎలిశెట్టి సుదర్శన్‌ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపును పొందారు. కడారి రఘు తబలిస్ట్‌గాను, 
గాయకుడిగాను రాణిస్తున్నారు. సంగీత కళాశాలలో తబలా డిప్లోమా కోర్సు కూడా 
చేశారు. 


జానపద గాయకునిగా మంచి పేరు తెచ్చుకున్న నర్సాపూర్‌ ప్రాంతం స్వర్ణ 
తుంటి గ్రామానికి చెందిన చైతన్య రేలారేలా కార్యక్రమంలో పాల్గొని గోరెటి వెంకన్న, 
సుద్దాల అశోక్‌తేజ్‌ల మెప్పు పొందారు. తెలంగాణ ఉద్యమంలో విరివిగా పాల్గొని 
పల్లెపాటల్ని పాడారు. జన్ను అనిల్‌ నటునిగా, మిమిక్రీ కళాకారుడు గాయకుడిగా 
విశేషంగా అలరిస్తున్నారు. అనేక టెలివిజన్‌ సీరియల్స్‌లలో నటించారు. మంచి 
గాయకుడుగానూ రానిస్తున్నాడు. టి.వి. ఛానళ్ళలో పాడి మెప్పిస్తున్నాడు. గాజులపేటకు 
చెందిన రాజు చక్కని గాయకునిగా పల్లె పదాల సొగసుల్ని అందంగా పలికిస్తున్నాడు. 


ద్యాగవాడకు చెందిన రమణ మంచి తబలిస్ట్‌. ఆయన తండ్రి సంగీతం 
మాస్టారుగా గుర్తింపును పొందారు. రాంచంద్‌ విశ్రాంత ఉపాధ్యాయులు. చక్కని 
హార్మోనియం వాయిద్యకారునిగా గుర్తింపు పొందారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు రాజేశ్వర్‌ 


20 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


మధుర గాయకునిగా గుర్తింపును పొందాడు. విశ్రాంత ఆర్‌డిఏ కృష్ణారావు మధుర 
గాయకునిగా గుర్తింపు పొందారు. 

ఎట్టిమ్‌ రజిత ఆంధ్రనాట్యంలో, పేరిణి మాస్టర్‌ డిగ్రీని పొంది నృత్య కళాశాలను 
నిర్వహిస్తున్నారు. గొనిగొప్పుల రాజశేఖర్‌, ధన్‌రాజ్‌, రాజు తదితరులు నృత్య సంస్థలు 
ఏర్పాటు చేసుకుని శిక్షణ యిస్తున్నారు. 150 సంవత్సరాల క్రితం కుంటాల నాటక 
మేళానికి ఎంతో పేరుండేది. బోగి వెంకయ్య, వెంకటాద్రి తదితరులు గొప్ప నాటక 
కళాకారులు. ఓలా గ్రామంలో భాగవత మేళం ఉండేది. సర్పంచ్‌ రాజన్న దర్శనం 
రాములు మంచి కళాకారులుగా గుర్తింపు పొందారు. మాంజీరి గ్రామానికి చెందిన 
దేవన్న స్త్రీ పాత్రధారిగా మంచి గుర్తింపును పొందాడు. గ్రామ గ్రామాన వేలాది 
మంది ఆయనకు అభిమానులుండేవారు. నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లన్న 
నాటకంలో గొప్పగా నటించేవారు. అద్భుత నటన ఎల్లన్నది. కోతల్‌గామ్‌కు చెందిన 
“సయాజీ గొప్ప నాటక కళాకారునిగా గుర్తింపు పొందాడు. కడెంకు చెందిన 
ఉపాధ్యాయుడు రాంరెడ్డి మాట్లాడే బొమ్మద్వారా వేల ప్రదర్శనలు యిచ్చాడు. 

ముజ్జి (గ్రామంలో పాండవులొల్లు (గిరిజనులు) అనేక పాండవుల కథాంశ 
నాటకాలు వేస్తారు. ఆరోగ్య శాఖలో పనిచేసే జయ సుమధుర గాత్రంతో పాడుతారు. 
ఉపాధ్యాయులు అంజయ్య, తక్కన్న అంబటి నారాయణ, తుమ్మల దేవరావ్‌, మడిపల్లి 
భద్రయ్య, బోందిడి పురుషోత్తమరావు చక్కని పాటలు రాస్తున్నారు. పదవీ విరమణ 
చేసిన కిషన్‌ హరికథా గానం చేస్తారు. భైంసాకు చెందిన కిషన్‌ కుటుంబ సభ్యులందరూ 
సంగీతంతో పెనవేసుకుని ఉన్నారు. కడెం మండలంలోని మున్యాల గ్రామానికి చెందిన 
రంగనాయకుల వెంకట స్వామి “భోజకాళిదాసు” “బ్రహ్మంగారి నాటకం” 
“శ్రీరామాంజనేయ యుద్ధం” నాటకాలను అద్భుతంగా ఆడుతారు. కంకాపూర్‌ 
(గ్రామానికి చెందిన ఉబిదే గంగారాం బృందం బుడగజంగాలు కథలు చెప్పడంలో 
ఎంతో ప్రతిభకలవారు. వారు బాలనాగమ్మ, కొండలరాయుడు, గంగాగౌరి మొదలగు 
ఇరవైనాలుగు కథలు చెప్పుతారు. నిర్మల్‌ పట్టణానికి (బైల్‌బజారు) చెందిన గంగారాం 
బృందం అద్భుతమైన కథలు చెబుతారు. వారిని అనేక గ్రామాల వారు ఆహ్వానిస్తారు. 
ధని గ్రామానికి చెందిన పులింటి లచ్చురాం బృందం చిందు ప్రదర్శనలు రాష్ట్ర 
వ్యాప్తంగా యిస్తుంటారు. మంజులాపూర్‌ గ్రామానికి చెందిన నీలబాయి చిందు 
ఎల్లమ్మ వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్త్రీ పాత్రలు, పురుషపాత్రలు వేస్తూ నాటకాలను 
రక్తి కట్టిస్తున్నారు. 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 21 


కుంటాల గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బుక్క వెంకటాద్రి, 
బోయ పంతులు ధర్మయ్య రచించిన యక్షగానాలు అద్భుతంగా వేయగలడు. అనేక 
పాత్రలు వేసి మెప్పించగలడు. అనంతపేట గ్రామానికి చెందిన పుట్టి లక్ష్మణ్‌ అద్భుతంగా 
నటించి నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. నిర్మల్‌ పట్టణంలోని బంగల్‌ పేటకు చెందిన 
పదవీ విరమణ చేసిన ప్రభు గొప్ప నటుడు. సజీవ పాత్ర పోషణ చేస్తాడు. ఇందిరానగర్‌ 
చెందిన ముర్తుజా అనేక నాణేలు, స్టాంపులు (3000), గ్రామ్‌ఫోన్‌ రికార్డులు 
సేకరించమేగాక హర్మోనియంలో హిందుస్థానీ రాగాలు వాయిస్తూ మిత్రులకు మైఫిల్‌ 
విందులు యిస్తుంటారు. ఓలా గ్రామంలో జంగం మత్తన్న జంగం పాపలింగం 
శారదకథలు చెప్పేవారు. ఒక్కొక్క కథను మూడు రోజులపాటు చెప్పి కళభిమానులకు 
విందు కల్లించేవారు. నర్పాపూర్‌కు చెందిన సుదర్శన్‌ మాస్టారు సహజమైన రంగులను 
తయారు చేసుకుని చిత్రాలు గీస్తారు. ప్రముఖ శిల్పి, చిత్రకారుడు బి.వి. ఆర్‌. చారి 
అనేక బొమ్మలు వేస్తుంటారు. ఆయన “తెలంగాణ తల్లి” చిత్రాన్ని వేశారు. ఈరోజు 
తెలంగాణ తల్లి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవమైంది. ప్రాంతీయ 
అస్తిత్వ చిహ్నమైంది. అనంతపేట గ్రామానికి చెందిన భీమేశ్‌, గొల్లపేటకు చెందిన 
వీరయ్య శిల్పాలపై వివిధ ఆకృతులు చెక్కుతారు. 

నాయిడివాడలో సిమెంటుతో నందివిగ్రహాలు, శివలింగాలు తయారు చేసి 
యితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కంచరులు తయారుచేసిన గంగాళాలు, 
బిందెలు, కొప్పెరలు, తాంబాలాలు యితర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. అనేక 
మంది సృజన కారులు జిల్లాలో విరివిగా ఉన్నారు. 


సి. రంగుల జీవన పరిమళాలు - నిర్మల్‌ చిత్రాలు 


ఆదినుండి నిర్మల్‌ ప్రసిద్ధి చెందిన కళాకేంద్రం. శిల్పకళాకారులు, నటులు 
ఇంకా అనేక కళల్లో ఆరితేరిన సృజనులు ఇక్కడున్నారు. చరిత్రను పరిశోధిస్తే ఎందరో 
కళాకారులు బయటపడవచ్చు. గత 300 సంవత్సరాలుగా నిర్మల్‌ చిత్రకళకు, 
బొమ్మలకు నిలయంగా మారింది. నిర్మల్‌ కళాకారులు కర్రతో బొమ్మలు తయారు 
చేస్తూ చెక్కకు రెక్కలు తొడిగి జీవం పోస్తున్నారు. వీరు తయారు చేసుకున్న కాన్వాసులపై 
కమనీయ చిత్రాలు గీస్తూ అంతర్జాతీయ కీర్తిని గడిస్తున్నారు. ఇక్కడి కళాకారులు 
తయారుచేసే బొమ్మల్లో ఇట్టే ఆకర్షించే గుణమేదో ఉంది. చూపరుల హృదయాల్లో 
కళాతృష్ణను తట్టిలేపి, రసాస్వాదనలో సమ్మోహితుల్ని చేసే అంతర్లీనమైన రంగుల 


22 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పరిమళమేదో ఉంది! అందుకే ఇవి అజరామరమై భాసిల్లి విశ్వవిఖ్యాతిని పొందాయి. 

సహజాతిసహజంగా వివిధ వర్ణశోభితమైన ఆ చిత్తరువులను చూడగానే 
హృదయం చిత్తడినేలైపోతుంది. ప్రఖ్యాతిగాంచిన అజంతా వర్ణచిత్రాలు సజీవ అకృతుల్లా 
గోడలకు కొలువు తీరి ఉంటే చూసిన కళ్లల్లో వింత వెలుగు జిలుగులు. వేల 
సంవత్సరాల అజంతా చిత్రాలు ప్రపంచంలోనే అద్భుతం. చెట్ల రసాల్ని పువ్వుల 
నుండి తీసిన రంగులను వాడుకొని అత్యద్భుత చిత్రాలను వేసినారు. అజంతా వర్ణ 
చిత్రాల్ని కొత్త అందాల్లో, సజీవ రీతిలో చిత్రించగల నేర్చు నిర్మల్‌ కళాకారులది. 

ఒక్కొక్క పెయింటింగ్‌ను తిలకిస్తుంటే అలౌకిక ఆనంద పారవశ్యంతో మనల్ని 
ముంచేయడమే కాదు మనల్ని ఒక ప్రపంచ పర్యాటకుడ్ని చేస్తాయి. నిశ్శబ్ద ప్రపంచంలో 
వెళ్ళి వాటి గుండె చప్పుళ్ళను వినాల్సిందే వాటి రంగుల పరిమళాలతో రహస్య 
సంభాషణ చేయకుండా ఉండలేము. 

అది ఒక నృత్య భంగిమ అటుచూడగానే జడమయమైన కళాప్రియత్వం 
మేల్ముంటుంది. మనసు మయూరంలా పురివిప్పి నాట్యం చేస్తుంది. ర్సురీ ప్రవాహంలా 
నర్తకి నృత్యం సల్పుతుంటే డమరుకం మోగిస్తూ ఉత్తేజపరుస్తున్నారు వాయిద్యకారులు. 
ఈ అద్భుత చిత్రంలోని కళాసమ్మోహనం చూసి తీరాలి. ఎన్నిసార్లు చూసిన తనవి 
తీరని కళాఖండం. (స్పేచేసిన కాన్వాసుపై కమనీయ రంగుల నృత్య వసంతంలా 
తోస్తుంది. 

భక్తి పారవశ్యంతో కృష్ణునిగీతాలను ఆలపిస్తున్న మీరాచిత్రం. రాజకుమారి 
వేషధారణను వదిలి సామాన్య స్రీగా మారి నిరంతరం కృష్ణున్ని ధ్యానిస్తూ, పాడుతూ, 
ఆడుతూ ఉండే చిత్రం. రాజ్యాన్ని అది యిచ్చే వైభవాన్ని అహంకారాన్ని గడ్డి పోచలా 
భావించి వదులుకున్న మీరాబాయి గొప్ప భక్తురాలు. రాచరిక సంకెళ్ళను త్రెంచుకుని 
స్వేచ్చగా బతికిన వనిత. వీణను ఒక చేతులో ధరించి, మరోచేతిలో చిరుతలు 
ధరించి “పాడెనుమీరా” అంటూ భజన పాడుతున్నట్లుగా ఉంది. 

“ముకుళిత” ఆకర్షణీయమైన శరీరం, స్త్రీ జీవితంలో పురుషుడు ప్రవేశించడం, 
పురుషుని జీవితంలో స్తీ ప్రవేశించడం గొప్ప సాహసోపేతమైన అనుభవం, 
ప్రపంచంలోని వీరుల, కవుల, కళాకారుల చరిత్రలు ఇవే తెలియపరుస్తాయి. ఇవి 
కరువైన వారి జీవితంలో శూన్యం పర్చుకుంటుందేమో. ఒకరి కౌగిలిలో ఒకరు 
ఒదిగి అమరసుఖాల్ని పొందుతూ ప్రణయ గాథలు విప్పుకుంటున్న ప్రియుడు - 
ప్రియురాలు చిత్రం చూశాక నిజమే అది అనిపిస్తుంది. 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 23 


ప్రియమైన వారికోసం ఎదురుచూశాక కనులు ఆశ్రుపూరితాలవుతాయి. మనసు 
ద్వైదిభావనతో విచలితమవుతుంది-పరిపరివిధాల తలపుల్ని తలపోసుకుంటుంది. 

విరబూసిన పువ్వు తనంతటతానే కొద్దిరోజుల తరువాత వాడిపోతుంది. 
భావకులు పుష్పవిలాపాల్ని అనుభవిస్తారు. ప్రకృతి రహస్యాల్ని అందాల్ని ఆస్వాదిస్తున్న 
స్త్రీ తనే ఒక ప్రకృతిగా మారినట్లుంది. పుష్పసుందరి చిత్రం ప్రకృతిలోకి వెళ్ళి వచ్చిన 
అనుభూతినిస్తుంది. యుద్ధ భూమిలో కృష్ణుడు విచలిత మనస్సుతో బాధపడుతున్న 
అర్జునునికి “గిత్రాబోధా చేస్తున్న 'పేయింటింగ్‌ కూడా చూపులనుండి మనసునుండి 
చెరిగిపోదు. 

నయగరా జలపాతం ఆ నడుములో ఒదిగిందేమో, నిండు చందమాన ఆ 
మోములో దాగిందేమో, చూడచక్కని స్త్రీ ఆమె ఇంకెం తనను తాను అద్దంలో చూసుకునే 
సరికి, తనకు తానే పోటీగా భావిస్తుంది. ముఖం వింత కాంతితో విచ్చుకుంటుంది. 
వయసువరదలా పొంగుతుంది. మనస్సురాగరంజితమౌతుంది. అది “పద్మపాణి” 
వర్ణచిత్రం. ఈ చిత్రాన్ని చూసి “పద్మపాణి పరిణయం” అని ఒక ్రేమకావ్యమే 
రాసివేయొచ్చు, చూపరులకు వర్ణింపశక్యంకాని, అందాన్ని వెదజల్లుతుంది. అజంతా 
తైలవర్ణ చిత్రంలో వద్మపాణి విశిష్టమైంది. అణువణువు ముగ్గత్వంతో 
తొణికిసలాడుతుంది. అజంతాను దర్శించిన వారిని ఈ చిత్రం వెంటాడుతూ ఉంటుంది. 
నిర్మల్‌ చిత్రాలు చూడగానే భద్రపర్చుకోవాలనిపిస్తుంది. 

యవ్వన సిరులతో ప్రియునికోసం ఎదురుచూస్తూ, ప్రియుడిని ధ్యానిస్తూ 
జలపాతం దగ్గర జాగరణ చేస్తున్న “రాగిణి” పేయింటింగ్స్‌ను ఊరికే చూడలేం. 
రాగిణి నిగూఢసౌందర్యం ఆస్వాదించకుండా ఉండలేం. నీటి ప్రక్కన చెట్టుకొమ్మను 
పట్టుకుని పచ్చిక బయళ్ళ మధ్య వింత శోభతో వెలిగి పోతున్నట్లుగా ఉంటుంది. 
కళ్ళల్లో నిరీక్షణ తాలూకు వేదన స్పష్టంగా కన్పిస్తుంది. అట్లాగే పాలపాత్రతో నెచ్చెలి 
గోపాలుడి కోసం ఎదురుచూపులు చూసే చిత్తరువు కళ్ళకు కట్టినట్లు చేస్తుంది. గోపిక 
ప్రణయాన్ని గంభనంగా చెప్పే పేయింటింగ్‌ ఇది. 

ప్రతి పెయింటింగ్‌ దానికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రాచీన కథానాయిక, 
నాయకుల చిత్రాల్లో సున్నితమైన శృంగారం వివిధ భంగిమల్లో కనిపించడంతో వీక్షకుడు 
రసికుడైపోతాడు. 

ఇంకా సజీవంగా కనిపించే వివిధ జంతువుల ఆకృతులు, పక్షులు, పిచ్చుకలు, 
నెమళ్ళు, పావురాళ్ళు, పాములు, పాము-రాబందు వేట, పాము ఉండే మామిడిపండు, 


24 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


నోరూరించే వివిధ పండ్ల నమూనాలు, పాన్‌దాని, సింహాలు, చిలుకలు ఇంకెన్నా 
బొమ్మలు బారులు తీరి కనువిందు చేస్తాయి. వాటిని తిలకించిన వారికి అపూర్వ 
కావ్య పఠనం చేసిన అనుభూతి కల్గుతుంది. స్వప్న సుందరీమణులు వేషధారులై 
కళ్ళముందు ఎదురు నిలిచిన అనుభవం మిగులుతుంది. సహజత్వం, సమ్మోహనంన 
కాశి కళాకారుల ప్రత్యేకత. చారిత్రక నేపధ్యంగల కోటలు, బురుజులు, రాజరికపు 
పోకడలు, గడ్డి గుడిసెలు, రైతుల సేద్యం, శ్రామిక జీవనం, మలిసంధ్య వెలుగులు, 
ఉషుకాంతులు, వృద్దాప్యపు ఛాయలు, శిథిలసౌధాలు....మొదలగు ప్రాకృతిక 
దృశ్యాలెన్నో ఎంబోస్‌ చేయడం వీరి విశిష్టత. వీటిని చూడగానే వాస్తవదృశ్యాలు 
కళ్ళముందు నిలుస్తాయి. 


చారిత్రిక కథనం : 


కాకతీయుల సామంతరాజు నిమ్మనాయుడు. ఇతను పద్మనాయక వంశానికి 
చెందిన వాడు. స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుని నిర్మల్‌ ప్రాంతాన్ని పాలించాడు. 
కళారాధన, కళాపోషణ అభిమాన వ్యాపకాలుగా భావించిన నిమ్మనాయుడు మరఠ్వాడ 
ప్రాంతంలో నివశించే నకాశి కళాకారులను నిర్మల్‌కు రప్పించి వారికి ఉపాధి 
కల్పించినాడు. నకాశి కళాకారులకు కసుబా ప్రాంతంలో గృహాలు నిర్మించాడు. 
సారగమ్మ దేవాలయం కసుబాకు తూర్పున అభిముఖంగా ఉన్న గ్రామ దేవత. సారగమ్మ 
దేవాలయం వెనుక వైపు నకాశి కళాకారుల నివాసగ్భహాలున్నాయి. వీరు తయారు 
చేసిన బొమ్మలు, వీరు వేసిన చిత్రాలు పొరుగు రాజ్యాధిపతులను ఆకట్టుకోవడం 
వీరి సృజనాత్మక కళా వైశిష్ట్యానికి మచ్చుతునకలుగా నిలిచాయి. 


ఇక్కడి కళాఖండాలు, బొమ్మలు 17వ శతాబ్దంలోని ఇరుగుపొరుగు రాజులైన 
నిజాంరాజులు, మహారాష్ట్ర భోంస్లేరాజులు, గోండురాజులు, బహుమని సుల్తానులు, 
మొదలగు ఎందరో రాజుల ప్రశంసలకు పాత్రమైన నిమ్మనాయుడి ఆదరణతో నకాశి 
కుటుంబీకులకు గౌరవపదమైన జీవనోపాధి లభించింది. వీరి పాలనలో నిర్మల్‌ పేరు 
నాలుగు దిక్కులా వ్యాపించి విశ్వవ్యాప్తమైంది. వీరి అనంతరం పాలించిన శ్రీనివాసరావు, 
జగపతిరావు, వెంగళరావు, కుంటి వెంకట్రాయుడు మరియు థంసా ఈ కుటుంబాలను 
ఆదుకుని నిర్మల్‌ కళలు అంతరించి పోకుండా వెన్నుదన్నుగా నిలిచారు. రాజుల పోషణలో 
ఊపిరి పోసుకున్న ఈ కళ నేడు బతుకు వలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నది. 
గ్లోబల్‌ గాలానికి చిక్కి గిలగిలలాడుతున్నది. వీరి కళాఖండాలను నిశితంగా పరిశీలిస్తే 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 25 


శాతవాహన కాలం నుండే ఈ కళ పరంపరగా వస్తున్నట్లు తెలుస్తున్నది. అజంతాలోని 
వర్ణచిత్రాలను పోలిన బొమ్మలు వేయడం ఇందుకు సాక్ష్యం. 
కర్రతో కమనీయం : 

సహ్యాద్రి పర్వతశ్రేణులు, అమాయకమైన ఆదివాసులు, బాసర సరస్వతి 
ఆలయం, నిర్మల్‌ పేయింటింగ్‌లు ఆదిలాబాద్‌ జిల్లాకు ప్రత్యేక అందాలు. జిల్లాకు 
ప్రధానద్వారంగా, ఆహ్వానం పలుకుతున్నట్లుగా వున్న నిర్మల్‌ మొదటి నుండి రాజకీయ 
ఆర్థిక, సాంస్కృతిక కళారంగాలలో ప్రదాన కూడలిగా నిలిచింది. నిర్మల్‌ డివిజన్‌ 
పరిధిలో వుండే జన్నారం, ఖానాపూర్‌ అడవుల్లో లభించే “పొనికి” కర్ర కొయ్య 
బొమ్మలకు జీవగర్ర. ఈ కర్ర తేలికగా ఉంటుంది. దీన్ని అటవీశాఖ నుండి కొనుగోలు 
చేస్తారు. పొనికి కర్రను కావాల్సిన తీరులో మలిచి చింతగింజల గుజ్జును పూస్తారు. 
ఎండలో నిర్ణీత సమయం వరకు ఆరబెట్టిన తర్వాత కోరుకున్న ఆకృతిలోకి మలచడానికి 
నునుపుగా చేస్తారు. సహజ సిద్ధమైన రంగులు పూస్తారు. రంగులుపూసే సందర్భంలో 
కళాకారులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. అనంతరం షోకేసుల్లో కొలువుదీరిన బొమ్మలు 
నిజమైన వాటిగానే కనిపిస్తాయి. సహజత్వంకోసం వీరు అహోరాత్రులు శ్రమిస్తేగానీ 
బొమ్మలను మనం చూస్తున్న రూపురాదు. 

స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, యువకులు కొయ్య బొమ్మల తయారీని వృత్తిగానూ 
జీవనాధారంగాను భావిస్తారు. దాదాపు 200 కుటుంబాలు స్థానికంగా ఈ వృత్తిని 
కొనసాగిస్తున్నాయి. బొమ్మల తయారీలో మహిళలదే కీలకపాత్ర. ఇంటివద్ద బొమ్మలు 
తయారు చేసి సహకార సంఘానికి విక్రయిస్తారు. చిత్రాలు గీయడంలో వీరి పూర్వీకులు 
అనుసరించిన పద్దతినే అనుసరిస్తారు. సంప్రదాయ సహజత్వం కలిగేలా కొయ్య 
బొమ్మలకు అవసరమైనంత పొనికర్ర లభించక పోవడం వల్ల కళాకారులంతా తీవ్ర 
దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వేదన పడాల్సిన తరుణంలో అందరు ఏకమై 
1955 సంవత్సరంలో కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘం (నిర్మల్‌ టాయిస్‌ 
కో-ఆపరేటివ్‌ సొసైటీ) మరియు నిర్మల్‌ పేయింటింగ్‌ లాంటి సహకార సంఘాలు 
ఏర్పాటు చేసుకున్నారు. హరితవనాలన్నీ మోడు వనాలైతున్నాయి. ఈ తరుణంలో 
పొనికి కర్రను కాపాడుకోవడంలోగానీ, ప్రత్యామ్నాయంగా బీడుల్లో పొనికి వృక్షాలను 
పెంచడం గానీ జరగడం లేదు. భవిష్యత్తులో పొనికి కర్ర లభించడం కష్టమే. 

రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు రాయితీలు కల్పిస్తూ ఆర్థిక సహాకారం 
అందిస్తూ వీరి పురోభివృద్ధికి ఇతోధికంగా తోడ్చడుతున్నది. గతంలో కొందరు 


26 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఉన్నతాధికారులు వీరికి చేయూతనిస్తూ కళను ప్రోత్సహించారు. భవన నిర్మాణానికి 
ఉచిత స్థలంతో పాటు నిర్మాణానికి తగు ఆర్థిక సహాయాన్ని అందించారు. జిల్లాకేకాక 
రాష్ట్రానికి వన్నె తెస్తున్న నిర్మల్‌ కొయ్య బొమ్మలకు మరియు పెయింటింగ్‌లకు రాష్ట్ర 
ప్రభుత్వం 1990లో అమ్మకంపన్నును రద్దు చేసింది. వీటిని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య 
పట్టణాల్లో విక్రయించడానికి అవసరమైన స్థాల్సును గతంలో ఏర్పాటు చేశారు. 


రంగులు మాట్లాడుతాయి రమ్యంగా : 


కళ ఒక తపన అని అంటారు. కళాకారులు నిశ్శబ్ద ప్రపంచంలోకి వెళ్ళి 
తమదైన లోకాన్ని సృజించుకుంటారు. రంగుల మధ్య ఇంధ్రధనుసులై పూస్తారు. 
రేఖల మధ్య కేంద్రమై నిలుస్తారు. ప్రకృతిలో రకరకాల చెట్లు, లతలు, (ప్రతి దినం 
కొత్తగా ఉదయించే సూర్యోదయం, వసంతకాలపు వెన్నెల, వర్షాకాలవునది, 
శరదృతువులోని పచ్చపచ్చని పంటపొలాలు, శిశిరంలో ఆకులులేని చెట్లు మరియు 
ప్రకృతినిండా పూచిన ఎన్నోపూలు, వివిధ వర్ణశోభితాలైన వాటి రంగులు, రంగులు 
వెదజల్లే కాంతులు, సువాసనలు - ఇవన్నీ చిత్రకారుని కుంచెకు చిక్కుతాయి. 

రంగులమయమైన ఈ ప్రపంచాన్ని రసమయంగా చూశాక ఈలోకం నుండి 
బయటపడడం దుర్లభం. అతను రంగుల్ని పలుకరిస్తాడు. రంగుల చల్లదనాన్ని, 
వెచ్చదనాన్ని ఆస్వాదిస్తాడు. రంగుల పరీమళాన్ని అఘ్రాణిస్తాడు. కళాకారుడు 
ఎపుడంతే! తను సృజించిన వాటికి శీర్చికతానే, అనుశీలన తానే అవుతాడు. అతని 
అణువణువులో సౌందర్యధార నిండి ఉంటుంది. అందుకే అతను సుందరమైన, 
సున్నితమైన, సహృదయమైన, ఆకృతుల్ని సృష్టించి వాటికి ప్రాణం పోస్తాడు. రసాన్విత 
హృదయంలో కళాన్వితం జీవనమై ఉంటుంది. అందుకే అతని టబ్రేళ్ళల్లో కుంచె 
మరొక ట్రేలై ఒదిగి వుంటుంది. 

నిర్మల్‌ పెయింటింగ్స్‌ను గూర్చి ఎంతసేపయినా ముచ్చటించుకోవచ్చు. 
ఎందుకంటే ఉత్తరాది చిత్రకళల ప్రభావం, మొగలుల ప్రభావం, మధుబని ప్రభావం 
గానీ లేని దక్కనీ సంస్కృతికి సంబంధించిన నికార్సయిన శైలి ఇది. నిర్మల్‌ కళాకారులు 
వేసిన చిత్రాల్లో భాగవతం, రామాయణం, మహాభారతాల నుండి తీసుకున్న 
సంఘటనలుంటాయి. హంసతో రాయబారం పంపడం, తలదువ్వుకోవడం, విరహంతో 
వీగి పోవడం లాంటి అంతర్‌ ప్రణయభావాలకు ప్రతిరూపంగా చిత్రించిన అందమైన 
పెయింటింగ్‌లుంటాయి. 

వీటితోపాటు వెంకటేశ్వరుడు, సాయిబాబా, బుద్దుడు, శివపార్వతులు తదితర 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 27 


దేవతల చిత్రాలు కూడా కమనీయంగా వేస్తారు. వీటిని చూడగానే భక్తుల హృదయాలు 
పారవశ్యంతో ఆధ్యాత్మిక భావనతో నిండి పోతాయి. మనిషి జీవితంలోని సాధారణ 
సంఘటనలను కూడా చిత్రాల ద్వారా వేసి వేల భావాలను పులకింపచేస్తారు. 

వివిధ మతాలకు సంబంధించిన సింబాలిక్‌ పెయింటింగ్‌లు, లిపి, ఆలయాలు, 
ఇత్యాదివి చిత్రీకరిస్తారు. అటు మత సంబంధమైనవి - మత ప్రమేయంలేని లౌకిక 
జీవనం తాలూకు విశేషాలను హృద్యంగా చిత్రీకరించడంలో నిర్మల్‌ కళాకారులు 
సిద్ధహస్తులు. అందుకే వీరి శైలిని, సంప్రదాయాన్ని, వైవిధ్యాన్ని పరిగణించి వీరు 
చిత్రించే పెయింటింగ్‌లను నిర్మల్‌ పెయింటింగ్‌లని, తయారు చేసిన బొమ్మలను 
నిర్మల్‌ కొయ్యబొమ్మలనిపేరు. నకాళి వీరి కుటుంబానికి గల పేరు మాత్రమే గానీ 
వీరు సృష్టించే కళకాదు. “నక్ష” అనే ఉర్దూ పదానికి డిజైన్‌ లేదా రూపకల్పన అనే 
అర్థం వస్తుంది. వివిధ నమూనాల్లో చిత్రాలు చిత్రీకరించే వీరికి మహ్మదీయుల 
పాలన కాలంలో “నకాశి”లుగా గుర్తించి ఉండవచ్చు. 


పాలకొండ విఠల్‌, బ్రహ్మరైతు లింబాద్రి శిల్చ్బగురువు రాచర్ల లింబాద్రి, 
బ్రహ్మరైతు సుధాకర్‌, భూసామి నర్సింగు పి.లింబయ్య. జి.లింబయ్య, పద్మాకర్‌ 
మొదలగు వారు మేటి కళాకారులు, వీరితో మాట్లాడినపుడు ఎన్నో మాటలు రాసులు 
రాసులుగా, నీటి ప్రవాహంలా కాలంతో పాటు కదిలిపోయే మధుర అనుభూతులను 
మిగులుస్తాయి. వీరిలో బి.నర్సింగు, రాచర్ల లింబాద్రి, విఠల్‌లుకు జాతీయ స్థాయిలో 
హస్తకళల విభాగంలో అవార్డు గ్రహీతలు. జీవన మలిసంధ్యలో ఉన్న వీరిని పలుకరిస్తే 
గుండెలు ద్రవించేలా మాట్లాడుతారు. “ఏం దొరుకుతుంది సార్‌, రోజు కూలికూడా 
పడదు. పెద్దలిచ్చిన విద్య ఇది దీన్ని వదులబుద్దిగాదు. ఏపని చేయలేక దీనిమీద 
బతుకుతున్నాం. ఇయాల్లి పిల్లలకు దీనిమీద యాసనే లేదు” అంటూ నిర్వేదంతో 
విచారాన్ని వ్యక్తపరుస్తారు. “పొద్దస్తమానం పనిచేసినా పస్తులుండుట తప్పదయ్య” 
అంటారు స్త్రీలు. 

నిర్మల్‌ పెయింటింగ్స్‌పై ఆసక్తికరమైన కథలెన్నో ఉన్నాయి. నాటి రాజులను 
మెప్పించడమే కాదు, స్వాతంత్ర్య అనంతరం ఎందరో నేతల్ని ముగ్గుల్ని చేసిన ఘనత 
నిర్మల్‌ కళాకారులది. 1955 సంవత్సరంలో పోచంపాడ్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 
అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వచ్చినపుడు అల్పహారంగా ప్రధాని పండ్లు 
కావాలన్నారట. అక్కడే ఉన్న సెక్రటరీ ట్రేలో కొన్ని ద్రాక్షపండ్లు పెట్టి ఇచ్చాడు. 
అందులో ఒక గుత్తి నిర్మల్‌ కళాకారులు తయారు చేసినవి. నెహ్రూ దాన్ని తెంపి 


28 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


తిందామనుకుంటే ఎంతకి పండ్లు ఊడిరావు. “ఇవి నిర్మల్‌ కళాకారులు చేసిన పండ్లు” 
అని వివరణ ఇవ్వగానే నెహ్రూగారు నవ్వి ఎంతో మెచ్చుకున్నారట. కొందరు సీనియర్‌ 
కళాకారులు చెప్పిన యదార్థగాథ అది. 

ఇది ఆరు దశాబ్దాల కిందటి ముచ్చట. దాన్ని ఇప్పుడున్న పెద్దమనుషులు 
గర్వంగా చెబుతారు. ఈ సంఘటన చేప్పేటపుడు వారి కళ్ళల్లో ముత్యాల మెరుపు 
కన్పిస్తుంది. వారి తాలూకు తాత ముత్తాతల ఘనకీర్తి గుర్తుకువచ్చి పొంగిపోతారు. 
అది నిర్మల్‌ కళాకారుల కీర్తికి కిరీటంలా నిలుస్తుంది. ప్రత్యక్షంగా చూసిన వారి 
ద్వారా పరంపరంగా చెప్పుకుంటూ వస్తున్న కథ ఇది. 

సోన్నపూలు (సోన్‌ బ్రిడ్జి) కడ్తున్నారన్న వార్త పల్లెపల్లెకు ప్రాకింది. విశాలమైన 
గోదావరి నదిపై వంతెన నిర్మిస్తున్నారన్నది వింతలో వింతగా తోచింది. యువరాజు 
మీర్‌ ఉస్మానాలిఖాన్‌ ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు ప్రజలందరికి దండోరా ద్వారా 
తెలిసిపోయింది. వేలాదిగా ప్రజలు బండ్లుకట్టుకుని సొన్న (సోన్‌) చేరుకున్నారు. 
కాలినడకన మరెందరో చేరుకున్నారు. 

ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే అక్కడ ఉన్న అతిథి గృహానికి చేరున్నారు 
నిజాం రాజు. వెళ్ళి కుర్చీమీద కూర్చోగానే పై నుండి మల్లెపూలు నెత్తిన అక్షింతల్లాగా 
కురిసాయి. సన్నని కట్టెబెరడుతో తయారు చేసిన మల్లెపూలను చూసి నిజాంరాజు 
ఆశ్చర్యపోయారట, అక్కదే ఉన్న తహసిల్‌దారు నిర్మల్‌ కళాకారుల అద్భుత పనితనం 
గూర్చి సవివరంగా తెలియజేశారట. దాంతో నిజాంరాజు నిర్మల్‌ కళాకారులను 
అభినందించి తగు నజరానాలిస్తానని హామిఇచ్చారట. 


కుర్చీలో కూర్చోగానే ఎవరి ప్రమేయం లేకుండానే పూలు రాలేటట్లు పేర్చడం 
అబ్బురంగా అన్పిస్తుంది. కళాకారుని అద్వితీయ ప్రతిభ అనాదరణవల్ల చరిత్రలో 
స్థానం సంపాదించుకోలేకపోయింది. 


హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నిర్మల్‌ కళాకేంద్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. 
నిర్మల్‌ నుండి కళాకారులు వెళ్ళి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక్కడి పెయింటింగ్స్‌ 
దేశవిదేశాల్లో ఎంతో పేరుగాంచినవి. ఒక్కొక్క పెయింటింగ్‌ను ఒక లక్ష వరకు 
చెల్లించి కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన కళాకారులకు 
అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. హబీబ్‌ అనే చిత్రకారుడు 
నిర్మల్‌ పెయింటింగ్‌లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాడు. 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 29 


ఏడవ నంబర్‌ జాతీయ రహదారిపై గల “నిర్మల్‌ పెయింటింగ్స్‌” నిర్మల్‌ 
కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘం చూపరులను ఆకర్షించి కళాపిపాసుల 
సేదతీరుస్తాయి. ఇవి జపాన్‌, అమెరికా, జర్మనీ, ఆస్టేలియా, అరబ్‌ దేశాలకు ఎగుమతి 
అవుతూ ఖ్యాతిని, విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జిస్తున్నాయి. సందర్శకులకు కళావిందు 
చేసి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిస్తున్నాయి. 
కళల బతుకు పగటి కలయేనా : 

నిర్మల్‌ కళాకారులకు స్పష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. సంస్కృతీ బద్దమైన 
సాంప్రదాయ జీవన విధానం ఉంది. ఇపుడు వారసత్వంగా వస్తున్న అపూర్వ కళపట్ల 
వారు అనాసక్తితో ఉన్నారు. కాసులకు కళలు దాసోహం అవుతున్నతీరు వీరిని 
నిరాసక్తుల్ని చేస్తున్నది. లివి కళలు కూడా కమర్షియల్‌ ఐతే సహజత్వం ఎన్నాళ్ళు 
ఉంటుంది? ప్రాపంచీకరణ ప్రభావంతో సాంప్రదాయ కళలు విలవిలబోతున్నాయి. 
నోరుండి కూడా మాట్లాడలేని మూగత్వం వీరిది. స్థానికుల ప్రోత్సాహం కూడా అంతంత 
మాత్రమే. 

సృజనాత్మక, వైవిధ్యం కల్గిన వీరి చిత్రాలకు లభిస్తున్న ఆదరణ నామమాత్రమే. 
ఒక్కొక్క పెయింటింగ్‌ ధర 200 రూపాయలు మొదలుకుని 1000 రూపాయల 
వరకుంటుంది. ఖరీదైన ఇండ్లలో శోభను చేకూర్చే ఈ పెయింటింగ్స్‌ మధ్య తరగతి 
ప్రజల అభిరుచులకు ఆమడ దూరమే! తాత ముత్తాతల్నుండి అబ్బిన సంప్రదాయ 
కళను బతికించుకొనేందుకు తపనపడే వీరి జీవితాల్లో ఒకటి ఇతిహాసమే 
రాజ్యమేలుతుంది. పొట్టకూటికోసం అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస 
వెళ్తున్నారు. ఒక్కొక్కరి జీవితాల్లో బాధాకరమైన సంఘటనలు మనల్ని వికలపరుస్తాయి. 
నూతన పోకడలకు త్వరగా అలవాటు పడకపోవడం వీరి జీవితాల్లో కన్పిస్తుంది. 
ఉన్నత చదువులు చదివిన వారు అరుదు. చాలామంది కొయ్య బొమ్మల తయారీని 
అర్థాంతరంగా మానుకుంటున్నారు. లారీ మరియు జీపుడైవర్లుగానూ, టైలరింగ్‌నూ 
స్థిరపడుతున్నారు. భవిష్యత్తులో వీరి పిల్లలు వృత్తిని సాగిస్తారన్న విశ్వాసం కల్గడం 
లేదు. ఇతరత్రా ఉపాధి మార్గాలు వెతుక్కొవడంలోనే వీరు ఆసక్తి చూపిస్తున్నారు. 
(ప్రభుత్వం చేయూతనీయక పోవడం, పొనికి కర లభించక పోవడం 
కారణాలౌతున్నాయి. నిర్మల్‌ కళలు అంతరించకుండా అందరూ కలిసి కాపాడుకోవాలి. 
కళల్ని బతికించుకుంటే సమాజం కళకళ లాడుతుంది. 


30 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


మనకు శతాబ్దాల చరిత్ర కలిగి, ఎందరో కళాకారుల కళాతృష్ణను తీర్చి దేశానికి 
కీర్తిని తెచ్చే నిర్మల్‌ కళ అజరామరంగా మిగలాలి. కళాకారుడి హృదయ సంవేదనలకు 
కుంచెరూపంతేగల చిత్రాలు శాశ్వతం కావాలి. సజీవ కళకు రంగుల సంకేతంగా 
నిలవాలి. చెక్కకు రెక్కలు తొడిగి చేతనత్వం పోసే సృజనశీలురు నిర్మల్‌ కళాకారులు! 


డె. శాసనాలు - చరిత్ర 


(ప్రాచీన చరిత్రకు, తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార 
వ్యవహారాలకు సజీవ సాక్ష్యాలు శాసనాలు. శాసనాల వల్ల చరిత్ర, సంస్కృతి ఆచారాలు, 
పాలనా సంబంధమైన విషయాలతో పాటు వాడిన భాష మరియు లిపి తెలియవస్తుంది. 
శాసనాల అధ్యయనం భాషాముఖంగా పదాల ఉనికి, పద్యరూపాల అన్వేషణ, 
ప్రత్యయాల ఉనికి మొదలైన మార్గాల్లో సాగింది. 

నిర్మల్‌ జిల్లాలో అనేక శాసనాలున్నాయి. వాటిని కనుగొనడంతో పాటు 
పరిష్కరించడంలో తీవ్ర అలసత్వం వల్ల అనేక శాసనాలు కాలగర్భంలో కలిసి 
పోయాయి. గతంలో బి.యన్‌. శాస్త్రి “ఆదిలాబాద్‌ జిల్లా సర్వస్వం”లో కొన్ని శాసనాలను 
పేర్కొన్నారు కాని పరిష్మరించినవి కావు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో (ఉత్తర 
తెలంగాణ జిల్లాలు) శాసనాల మీద కొంత పరిశోధన జరిగింది. కానీ నిర్మల్‌ జిల్లాలో 
ఈ ప్రయత్నం పాక్షికంగా కూడా జరుగకపోవడం బాధాకరం. 

తెలుగు భాషకు, లిపికి మాతృరూపమైన బ్రాహ్మీ లిపిలో కొన్ని శాసనాలు 
వెలుగు చూసాయి. బాదామి చాళుక్యుల కాలంలో దిలావార్‌పూర్‌, బాసర, బ్రహ్మీశ్వర్‌ 
ప్రాంతాలలో శాసనాలున్నాయి. డా॥ తిరుమల రామచంద్ర గారు బ్రాహ్మీలిపిలోని 
అక్షరాలకు తెలుగులో వర్గీకరణ చేసి కోటి లింగాలలో వెలువడిన లిపి తెలుగు లిపికి 
దగ్గరగా వుంటుందని వెల్లడించారు. మౌర్య బ్రహ్మి లిపికి, శాతవాహన లిపికి గల 
భేదాలను ఈ పట్టిక ద్వారా చూడవచ్చు. 
































| రిలసత్తఐ| స ఈ| ఈ| ఇ] ఎ | య క్షు ఈ _ 
మౌవ్సబ్రశ్ము | స 

వ iD / ఖ్‌ YL | | 
పషోఠీవాలని 

కామాయ (రే ఈమ ఆం ల | 
Gens] T|T|™ అ 








జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 31 


క్రీ. పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఏ 
ఒక శాసనం దిలావార్‌పూర్‌లో గ్రామానికి | 
చివరన ఒక చింత చెట్టు క్రింద ఉంది. నల్లని 
రాతిపై చెక్కిన ఈ శాసనం యిప్పటికి 
అవరిమ్యృతంగానే ఉంది. ఈ శాసనం |} 
వెలుగులోకి వస్తే కొత్త సమాచారం తెలంగాణ | 
చరిత్రకు లభిన్తుంది. అంతేగాకుండా | 
దిలావార్‌పూర్‌ మండల కేంద్రంలో (గ్రామ | 
పంచాయితీ భవనం వద్ద బాదామి చాళుక్యుల 
కాలంనాటి శాసనముంది. శాసన స్తంభానికి 








నాల్గువైపుల శాసనాలు చెక్కబడ్డాయి. గ్రామస్థుల కథనం ప్రకారం బాదామి చాళు 
క్యుల కాలంలో మరియు కళ్యాణి చాళుక్యుల కాలంలో దిలావార్‌పూర్‌ అంతర్భాగ 
మాండలికంగా ఉండేది. అనేక దేవాలయాలు, జిన ప్రతిమలు, గ్రామదేవి దేవతల 
విగ్రహాలున్నాయి. గ్రామంలోని ఒక కుటుంబ యాజమాని ఇంటి ముందర 
జైనప్రతిమలతో కూడిన స్తంభముంది. స్తంభము శిథిలావస్థలో ఉంది. ఉంది. దానిపై 
“ఓం నమో: సిద్ధెభ్య;” అని రాసివుంది. ప్రస్తుతం ఈ భాగాన్ని కూడా అకతాయిల 
తొలగించారు. 
దిలావార్‌పూర్‌లోని మరోచోట యింటి యాజమాని శాసనం ఉన్న రాయిని 
“తొక్కుడుబండ”ొగా వాడుకుంటున్నాడు. ఈ శాసనం కూడా అపరిష్కృతంగానే 
ఇ ఉంది. ఒక్క గ్రామపంచాయితి సమీపంలోని 
1 శాసనంలో [గ్రామంలోని చెరువులు, చెరువులు 
నిర్మించిన దాతల పేర్లున్నాయని తెలుస్తుంది. 
. లోహి(స్రా మండలంలోని కంకాపూర్‌కు 
| నమీవంలో గోదావరి బొడ్డున 
బ్రహ్మీశ్వరాలయముంది. ఈ ఆలయం కూడా 
చాళుక్యుల కాలంలో నిర్మించింది. యిక్కడ కూడా 
7వ శతాబ్దపు తెలుగు లివిలో న్నంబ 
1 శాసనముంది. స్తంభానికి నాల్గువైపులా శాసనాన్ని 
చెక్కినారు. యిది కూడా అపరిష్కతంగానే వుంది. 











32 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఆలయానికి సంబంధించిన అనేక కథనాలు ప్రజలనోట వింటాము. కంకాపూర్‌ 
గ్రామంలోని దేశ్‌పాండేల వద్ద శివాజీ చక్రవర్తి దానం యిచ్చిన రాగిదానపత్రము 
(మరాఠిలో రాయబడింది) ఉన్నది. 


మహీష మండలంగా అత్యంత పురాతన రాజ్యంగా పేరు పొందిన భైంసాలో 
ప్రాచీన చరిత్రను, నాగరికతను తెలిపే అనేక ఆలయాలు, శిల్పాలున్నాయి. మహీషుని 
పాదాలుగా చెప్పుకుంటున్న అతిపె ద్ద పాదాలున్నాయి. యిక్కడి మహాదేవుని ఆలయంలో 
ప తనా | నందినాగరి క పత్రో (దేవనాగరి లాంటిదే కొంత తేడా) రెండు 
a ఎ వాక్యాల శాసనముంది. దీనిని పేయింట్‌ వేసి కవర్‌ 
! చేయడం వల్ల ఏ రకంగాను చదువలేము. యిది 
“| బవుషా కాకతీయుల కాలంలో లేదా 
మహారాష్ట్రల ప్రబాల్యం ఉన్న సమయంలో 
చెక్కివుంటారు. బౌద్ధుల కాలంలో ఈ ఆలయం 
సమీపాన స్ఫ్థూవం ఉన్నట్లు ఇటుకలు వల్ల 
తెలుస్తుంది. చించాల గ్రామంలో గుట్టవద్ద గల 
పురాతన ఆలయంలో ఒక స్తంభానికి కాకతీయుల 
న కాలంలో చెక్కిన శాసనముంది. బాసర్‌ గ్రామంలో 
ha తీంనేక్ర జైనబనదులు, విగ్రహాలు, ఏకవీర 
విగ్రహముంది. బాసర, రేణుకాపురం మహదీపురం, రత్నాపురం, మయిలాపురం 
అనే ఐదు గ్రామాల సముదాయం బాసర. రెవెన్యూ రికార్డుల్లో బేచిరాగ్‌ గ్రామాలుగా 
మిగిలిపోయి బాసర, మయిలాపురం మాత్రమే 
ఉన్నాయి. 

యిక్కడ ఉన్న కాలీ, సరస్వతి మహాలక్ష్మి 
ఆలయాలు ఈ (ప్రాంతాన్ని పాలించిన 
కరికాళచోల రాజైన బిజ్జలుడు నిర్మించినట్లు 
చరిత్రకారుల అభిప్రాయం. యిక్కడ 
జైనీబసదులు; శంఖల తోరణం, చం్రశిలలు, 
గణపతి విగ్రహాలు, బ్రహ్మవిష్ణు రుద్ర భాగాలతో 
కూడిన సమలింగాలు, వీరశిలలు, నాగశిల్సాలు, 
రంగమంటపం, ముఖమంటపం, ఏకవీర | 














జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 33 


విగ్రహం, వేదశిల, మహిషాసురమర్ధిని విగ్రహాలున్నాయి. పాపేశ్వరాలయం వద్ద 
సుందరమైన దీపస్తంబముంది. యిక్కడి ఆలయ స్తంభాలకు శాసనాలున్నాయి. వాటిలో 
పరిష్కరించబడిన కొన్ని శాసనాలు క్రింద ఉదహరిస్తాను. (శ్రీరామోజు హరగోపాల్‌ 
03.02.19 షోషల్‌ మీడియాలో పోస్టు ద్వారా) 
3 9వ శతాబ్దపు తెలుగు లిపిలో చెక్కిన 
శాసనాలలో (1) శ్రీ వైశ్య కులతిలక... పయసెట్టి 
(2) స్వస్తి శ్రీ రేచయ్య కొట్టద్రమ్మ నూరు (3) 
| స్వస్తి శ్రీ బిజ్ఞకప్పియ్య కొట్టద్రమ్మ నూరు... అని 
..  రాయబడినాయి. గ్రామం మద్యలో ఉన్న 
| జినప్రతిమలతో కూడిన శాసనం యింకను 
| పరిష్కరించబడలేదు. “గురు చరిత్ర” లో 
.. చెవ్చినట్లు యవన రాజులు బానరలోనే 
"| అధికారులుగా వుండేవారని తెలుస్తుంది. అట్లాగే 
! ప్రధాన సరస్వతి ఆలయంలో గర్భగుడి బయట 
అలి గోడలకు ఒక శాసనం రాయబడింది. బాసరను 
చరిత్రకారులు పూర్తిగా పరిశోధన చేయాల్సి వుంది. 
లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల (గ్రామంలో చెరువుకట్ట క్రింద ఒక 
వ్యవసాయ క్షేత్రములో రెండు నంది దేవనాగరి లిపులతో కూడిన రాతి పలకలున్నాయి. 
నిర్మల్‌లోని రాజుల నివాసంగా చెప్పుకునే ఖిల్లా గుట్టపై నిజాంల కాలం నాటి మోడిలిపి 
శాసనముండేది. అది అక్కడి నీటి ట్యాంకు నిర్మాణంలో పునాది రాయిగా 
మారిపోయింది. 
అంతేకాకుండా ప్రసిద్ధి చెందిన బొమ్మలగుట్ట శాసనం (కరీంనగర్‌ జిల్లా, 
గంగాధర మండలం కురిక్యాల గ్రామం) లో నిర్మల్‌ జిల్లాలోని బెల్లాల గ్రామ ప్రస్తావన 
ఉంది. కన్నడ ఆదికవి పంపకవి తమ్ముడైన జిన వల్లభుడి (క్రీ.శ. 946) వేయించిన 
శాసనం సంస్కృత, కన్నడ, తెలుగు భాషల్లో గద్యపద్యాత్మకంగా వేసినది. కరీంనగర్‌, 
ఆదిలాబాద్‌లోని కొంతభాగం (నిర్మల్‌) “సపాదలక్ష” దేశంగా పేర్కొంటారు. తొలి 
తెలుగు కంద పద్యం యిక్కడే పుట్టిందని అంటారు. బెల్లాల గ్రామం ధాన్యం అధికంగా 
పండేది కనుక ఈ గ్రామస్తుల సహకారం ఉండటం వల్లనే పేరును మొదటి పద్యంలో 
చెప్పారు. 














34 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


బొమ్మలగుట్ట శాసనం 
1. ఓం నమ: సిద్ధేభ్య : స్వస్తి సమస్త సకళ 
కళాళాప ప్రవీణం భవ్య రత్నాకరగుణ పక్షపాతి 
బెంగినాడు సప్త గ్రామగళాళగణ వెంగిపజ్జి కమ్మె | : 
బ్రహ్మణం జమదాగ్నిి పంచాషేయం శ్రీవత్సగోత్రం 
గుణ్బికర్ర నిడుంగొజ్టి యభిమాన చస్థన మమం |... 
బీమపయ్యస బెళ్ళోల దగ్ని గెజెయ జోయిన సింఘన 
మమ (కురిక్యాల శాసనం - కుర్రా జితేంద్ర బాబు) 









ఈ విధంగా జిల్లాలో అనేక శాసనాలున్నాయి. =. 
చరిత్రకారులు దృష్టి సారించగలిగితే కొత్త చరిత్ర న పతాక పాత 
చరిత్రకు జవసత్వాలు యిచ్చినట్లు అయితుంది. యివి కాకుండా మోడి, ఉర్దూ, 
సూఫీ భాషల్లో వెలువడిన ఫార్మానాలున్నాయి. యాచక వృత్తిని చేపట్టే వారికిచ్చిన 
రాగి శాసనాలు (భిక్షాటన వృత్తికి) విరివిగా వెలుగులకి వచ్చినాయి. 


ఇ. జాతరలు - జవనానికి ఆలంబనలు 


అనాదిగా ప్రజల జీవనంలో జాతరలు ఒక భాగం, కష్టసుఖాలను 
పంచుకునేందుకు, ఒకరిని ఒకరు (ప్రేమగా పలుకరించుకునేందుకు సాంస్కృతికమైన 
సంబరాలను జరుపుకునేందుకు జాతరలు తోద్పదతాయి. తమ “యిలవేల్పుని కు 
మొక్కుకుని ముడుపులు కట్టడం కేశఖండన బోనాలు సమర్పించుకోవడం చేస్తారు. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో “నాగోబా” జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది. సిరిచెలిమ 
మల్లన్న గూడెం సత్యనారాయణ, శాంపూర్‌ జాతరలు అత్యంత ప్రజాదరణ 
పొందినాయి. నిర్మల్‌ జిల్లాలోని కొన్ని జాతరలు ఇవి. 
ముడిగ జాతర : 

నిర్మల్‌ మండలంలోని ముడిగ గ్రామంలో జరిగే జాతర. గోదావరి నుండి 
నీళ్ళు తీసుకురావడంలో వేలాది మంది భక్తులు శివసత్తులు పాల్గొంటారు. మూడు 
రోజుల పాటు జాతర జరుగుతుంది. యిక్కడ ఆడే జదకొప్పు కోలాటం, పాండవులోల్లు 
వేసే యక్షగానం తదితర కళాకారులు ప్రజలను విశేషంగా అలరిస్తాయి. ముజిగిలోని 
మల్లన్న దేవునికి (శివునికి) పసుపు, బండారిని సమర్పిస్తారు. 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 35 


ఆడెల్లి పోచమ్మ జాతర (గంగనీళ్ళ జాతర) : 


సారంగపూర్‌ మండలంలోని ఆడెల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం 
తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆదివారం ఆడెల్లి పోచమ్మ చెంతకు 
వేలాది మంది చేరుకుని పండుగ జరుపుకుంటారు. దట్టమైన అడవిలో ఉన్న పోచమ్మ 
ఆలయంలో ప్రతిఏటా జాతరను నిర్వహిస్తారు. ఆడెల్లి నుండి విగహాలను మోసుకుని 
యాకర్‌పల్లి, బీరవెల్లి, సిర్గాపూర్‌, ముడిగ మీదుగా గోదావరికి (గంగ) వచ్చి విగ్రహాలను 
గోదావరి నీళ్ళతో కడిగి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. దీనినే స్థానికులు గంగనీళ్ళ 
జాతరగా పిలుస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ జాతరను మూడు రోజుల 
పాటు నిర్వహిస్తారు. 
గాజుల నర్సాపూర్‌ జాతర : 

నర్సాపూర్‌ మండల కేంద్రంలో దట్టమైన అడవిలో వెలసిన మల్లికార్డున స్వామి 
ఆలయం వద్ద మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు 
తరలివస్తారు. శ్రీశైల (భ్రమరాంబిక మల్లికార్డునునికి, ఇక్కడి మల్లికార్డునునికి, 
(భ్రమరాంబికకు దగ్గరి పోలికలుంటాయని అంటారు. ఇక్కడి జాతరను దేవుడి చెరువు 
జాతర అంటారు. ప్రక్కనే అతి పెద్ద చెరువు వుంటుంది. అందుకే దీన్ని దేవుని 
చెరువు అని అంటారు. బహుశా యిది తొలుత జైనమందిరంగా వుండి తర్వాత 
శివాలయంగా మారివుంటుంది. 


బాబాపూర్‌ రాజరాజేశ్వరుని జాతర : 


లక్ష్మణచందా మండలంలోని బాబాపూర్‌ గ్రామానికి, నర్సాపూర్‌ గ్రామానికి 
మధ్య వెలిసిన ప్రాచీనమైన శివాలయం. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ 
ఆలయానికి శివరాత్రి సమయంలో వేలాదిగా భక్తులు తరలివస్తారు. 


అక్కొాండ జాతర : 


కడెం మండలంలోని దట్టమైన అడవిలో వెలసిన నరసింహస్వామి ఆలయంలో 
ప్రతి ఏటా జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. కొండపై గుహలల్లో వెలిసిన 
ప్రాచీనమైన ఆలయం. ఈ కొండకు ఎదురుగా గుహలో శివాలయం వెలసింది. 
పార్టి (బి) జాతర : 

కుబీర్‌ి మండలంలోని పార్టి(బి) గ్రామంలో ప్రతిఏటా శివరాత్రికి ఐదురోజుల 


36 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


పాటు జాతర నిర్వహిస్తున్నారు. ప్రాచీనమైన శివాలయం. జాతర సమయంలో 
కుస్తీపోటీలు నిర్వహిస్తారు. 
కల్లూరు దత్తసాయి జాతర : 


కల్లూరులోని కొండపై వెలసిన దత్తాద్రి, సాయి ఆలయంలో (ప్రతిఏటా జాతరను 
నిర్వహిస్తారు. తెలుగు నేలమీద షిర్డి తర్వాత సాయిమందిరము వెలిసింది యిక్కడే! 
వేలాదిమంది భక్తులు హాజరవుతారు. 


ఓలా గ్రామంలో ఎల్లమ్మజాతర, పొన్నల్‌, బూరుగుపల్లి, సూర్యాపూర్‌, కుంటాల, 
పరిమండల్‌ తదితరగ్రామాల్లో జాతరలు నిర్వహిస్తారు. 


ఈమె డప్పుల 


జిల్లా చారిత్రక, సాంస్కృతిక విశేషాలు 37 


3. ప్రాచీన సాహిత్యం 


నిర్మల్‌ జిల్లా ప్రాకృతిక సౌందర్యంతో పాటు సాహిత్య సౌరభాలను కూడా 
వెదజల్లుతూ ఉంది. ప్రాచీన సాహిత్యం సమున్నతంగా నిలిచింది. పద్యకావ్యాలు, 
చంపూకావ్యాలు, గేయకృతులు వికసించాయి. 
భవభూతి (7వ శతాబ్దం) : 

సంస్కృత నాటక కర్తల్లో భవభూతిది సాహితీ మకుటం. తెలంగాణ ప్రాంత 
చరిత్ర అంటే గోదావరి చరిత్రనే! నాందేడ్‌, బాసర, (బ్రహ్మేశ్వర్‌; కుశతర్పణం 
(కుస్తాపురం) ధర్మపురి ఇవన్నీ గోదావరి ఒడ్డున విద్యా సంస్కృతితో వెలిగిన గ్రామాలు. 
గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు, త్రివిక్రమ భట్టు జైన సోమదేవుడు, నన్నయ భట్టు 
సహాధ్యాయి నారాయణభట్టు, నవనాథ చరిత్ర కారుడు “నరహరిమాల” వీరంతా 
ఈ ప్రాంతానికి చెందినవారే! 

భవభూతి తెలుగువాడు. ఉంబేకా చార్యుడు అని పేరుగలవాడు. కాశ్యపస 
గోత్రానికి చెందినవాడు. నివాసం పద్మపురం (బోధన్‌) అని కొందరు నిరూపించారు. 
బాసరకు అతి సమీప గ్రామం ఉడుంబుర అనేది “ఉమ్రి” అని తుదిగా నిర్ణయించ 
బడింది. భవభూతి రచనల్లోని దండక ఆరణ్యవర్ణన, గోదావరి వర్ణన, (గ్రామదేవతలకు 
పూజలు యిక్కడి సంస్కృతి, ఆచారాల్ని తెలియజేస్తాయి. కాళ్ళీర రాజు యశోవర్శ్మను 
ఆ(శ్రయించినాడు. వీరి రచనలు 1) మాలతీ మాధవీయం 2) ఉత్తర రామ చరిత్ర 
3) మహావీర చరిత్రము. గ్రామ కోపారులు, తలారుల ప్రస్తావన భవభూతి రచనల్లో 
వస్తుంది. దండకారణ్యంలోకి లవకుశులు, సీత వచ్చినపుడు “ఆత్రేయ” అనే తాపసి 
ఉన్నట్లు రాస్తాడు. 
భాస్మరాచార్యులు : 

గణిత, ఖగోళ శాస్త్ర పారంగతుడైన భాన్మరాచార్యుడు నిర్మల్‌ జిల్లాకు 


చెందినవాడు కావడం ఎవ్వరూ నమ్మలేని నిజం. భారత ప్రభుత్వం 1979లో 
ప్రయోగించిన ఉపగ్రహమునకు వీరి పేరు పెట్టడం సంతోషదాయకం. ఇతడిని 


38 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చాలాకాలం వరకు తమిళునిగా పేర్కొన్నారు. తను పుట్టిన ప్రాంతం గూర్చి “బిజ్జల 
బిడనివాసి పవిత్ర దండకారేణ్య మహారాణా ఆశ్రయొ” అని అంటారు. “నికలు గోదావర్య 
నాతిదూరే పంచకోశాంతరే బిజ్జల బిడం తన్నివాస” అని రాసుకున్నారు. ఆశ్శక దేశం 
రాజధాని బోధన్‌ గోదావరికి ఐదుకోసుల దూరంలో బిజ్ఞలబిడ లేదా బిజ్ఞూరు అనే 
గ్రామం ఉంది. మరోచోట “మరు నివాసవాసర్‌” అన్నారు. వాసరనే బాసర (సరస్వతి 
ఆలయం) శాండిల్య గోత్రజుడు ఇతడు క్రీ శ. 114లో జన్మించాడు. రచనలు 1) సిద్దాంత 
శిరోమణి 2) కరణ కుతూహల. వీటిలో కరణ కుతుహలలో నాల్లు భాగాలున్నాయి. 1) 
లీలావతి పాటి గణితము (Mensuratical), 2. బీజ గణితము (4120012), 8. గణిత 
అధ్యాయము (Mathematics), 4) గోళాధ్యాయము (Geagraphy) లీలావతి గనితములో 
278 శ్లోకాలు బీజ గణితములో 218 శ్లోకాలున్నాయి. 


శేషాచల సూరి : 
నిర్మల్‌ జిల్లా కేంద్రానికి 70 కి.మీ.ల దూరంలో వున్న బాసర ఆధ్యాత్మిక, 
సాంస్కృతిక రంగాలకు కేంద్రంగా భాసిల్లుతుంది. యిక్కడ ఉంటూ అనేక మంది 
సాధువులు సాధనచేశారు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలు ఇక్కడ కాలక్రమంలో 
పరిఢవిల్లినట్లు గమనిస్తాము. శేషాచల సూరి ముథోల్‌కు చెందిన నారాయణ శాస్తి 
క్షేత్ర మాహాత్యంపై పలు రచనలు చేశారు. 
18వ శతాబ్దానికి చెందిన శేషాచల సూరి రాసిన సంస్కృత గ్రంథం “వాసర 
క్షేత్ర మాహాత్యం”. ఈ తాళపత్ర గ్రంథం బాసర గ్రామానికి చెందిన శ్రీ శేషుబువా 
హరిదాస్‌ ఇంట లభించింది. గ్రంథంపై కోవెల శ్రీనివాసాచార్య పరిశోధనచేసి డాక్టరేటు 
పట్టాను సాధించారు. తాళపత్ర గ్రంథాన్ని తెలుగులో ప్రాచ్య లిఖిత పరిశోధనా 
సంస్థ హైదరాబాద్‌ వారు పుస్తక రూపంలో ముద్రించారు. 
“శరదిందు సమాకారే - పరబ్రహ్మ స్వరూపిణీ 
వాసరా పీఠనిలయే - సరస్వతీ నమోస్తుతే” 
అనే ప్రాతస్మరణీయమైన శ్లోకం శేషాచల సూరి రచించిన వాసర క్షేత్ర మాహాత్యంలో 
వున్నది. బాసరలోనే ఓం, శ్రీం, హ్రీం ట్రస్టు పేరిట “శ్రీ వాసర క్షేత్ర మాహాత్మ్యం” 
విడుదలైంది. ఈ అజ్ఞాత రచయిత వివరాలు యింకా తెలియడంలేదు. శేషాచల 
సూరి రచనలు లయాత్మకంగా, (శ్రుతిబద్దంగా ఉన్నాయి. సంస్కృత భాషలో 
చదువుకునేందుకు వీలుగా వున్నాయి. 


ప్రాచీన సాహిత్యం 39 


అల్లాడి లక్ష్మయ్య ల 

మామడ మండలంలోని పొనకంటి (పొన్మల్‌), గోదావరి ఒడ్డున ఉన్న చారిత్రక 
(గ్రామం. ఈ గ్రామంలో ఎందరో కవులు వెలుగులోకి రావడం జరిగింది. స్థానికుడైన 
అల్లాడి లక్ష్మయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 400 
సంవత్సరాల క్రితం వైభవంగా వెలిగి శిథిలమైన రామాలయం, రాముని మీద భక్తి 
యిప్పటికి అందరినీ ప్రఖ్యాతం చేస్తోంది. పొనకంటి గ్రామం నుండే రామరాజకవి 
“పొనుకంటి రామ చంద్ర శతకము” రచించాడు. 


అల్లాడి లక్ష్మయ్య రచించిన పాటలు కొన్నింటిని సేకరించడం జరిగింది. 
శ్రీరాముని భక్తితో కొలుస్తూ పాడిన పాట యిది. 


“శ్రీరామ చంద్ర రావేలా! రఘురామ చంద్ర ఈవేళా!! 
శ్రీరామ స్మరణ వినగానే! మదిలోని కోర్కె హెచ్చెను 


శ్రీరామ ॥ శ్రీరామ” 
దశరథుడు నోము నోచె! నీదయచేత వరము బడిసే 
దమజాభిరామనామం! మము తరియించు మంత్రం ॥ 11ఓ శ్రీరామ॥ 


గానయోగ్యంగా అందరికీ అర్థమయ్యేలా వుంటాయి ఈ పాటలు. 
మామడ మునిపంతులు : 


సంస్కృతపదాలు విరివిగా దట్టించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా రైతులకు, 
కూలీ నాలి చేసుకునే సామాన్యులకు, గోండు ప్రజలకు, మరాఠ్వాడ ప్రాంతం నుండి 
వచ్చిన మరారీలకు అర్ధమయ్యే సులభ రీతిలో మహాభారతం, రామాయణంతోపాటు 
అనేక యక్షగానాలూ రచించి ప్రజల ఆరాధనకు పాత్రుడైన అరుదైన మన ప్రజాకవి 
మామడ మునిపంతులు. 

భారతీయులపై “మహాభారతం” చెరగని ముదవేసింది. నర్వకాల 
సర్వావస్థలందు కూడా మనిషి ప్రవర్తనలను మహాభారతంలో చూసుకుంటారు. 
రాజవంశీయుల మధ్య జరిగిన గాఢమైన మానవ ఇతిహాసం అందులో 
ప్రతిబింబించటం వల్ల మహాభారతం ఎప్పుడు చదివినా, విన్నా దృశ్యరూపంలో 
చూసినా ఆనందంగానే ఉంటుంది. తెలుగులో మహాభారతం నన్నయ, తిక్కన, ఎర్రనలు 
రాశారు. ఇది 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్దాల మధ్య కాలంలో జరిగిన కథగా 


40 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చరిత్ర చెబుతోంది. ఆధునిక కాలంలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి భారతం రచించారు. 
శ్రీపాద కంటే ముందుగానే జనరంజకంగా గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే భాషలో 
గానయోగ్యంగా, (శవణానందకరంగా మహాభారతం రాసింది మామడ మునిపంతులు. 


ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో మామడ 
అనే గ్రామముంది. ఈ గ్రామానికి చెందిన మునిపంతులు గ్రామం పేరునే ఇంటిపేరుగా 
మార్చుకుని అనేక ప్రాంతాలు తిరుగుతూ అభిమానుల కోరిక మేరకు రామాయణ, 
మహాభారత రచనలను వినిపించే వాడు. రాజ ప్రాసాదాలను దేశ్‌ముఖ్‌లు, దేశాయిల 
గడీలను కాదని సామాన్యుల ఇంటికి స్వయంగా వెళ్ళి వారి హృదయాలను దోచుకున్న 
జానపద కవి మునిపంతులు. 


జనసామాన్యం కోసం ఇతిహాసాలను సరళంగా రచించడంలో ఘనమైన 
తెలుగు నుడికారాలను అద్భుతంగా వాడుకున్న మునిపంతులు తెలంగాణ సిగలో 
నిలిచి పోగల సాహిత్య మందారం. 
సంస్కృతాంధ్ర భాషల్లో మహాభారత రచనలు చేసి తమ కీర్తిని శాశ్వతం 
చేయమని రాజారాజ నరేంద్రుడు తనను కోరినట్లు నన్నయే స్వయంగా వెల్లడించారు. 
మునిపంతులు కూడా కొతమంది సమాన్యులు మహాభారతరచనకు పూనుకొమ్మని 
చెప్పినట్లు స్వయంగా పద్యం ద్వారా తెలుసుకున్నాడు. ఈ పద్యంలో తాంగ్రల నీలన్న 
కుమారుడు రామయ్య గురుడె కాపు గోపిడి లింగయ్య పిన్నమ శివలింగు భార్య 
యమునలు దాతలుగా మునిపంతుల్ని రచనకు ప్రేరేపించినట్లు తెలుస్తోంది. 
“తాం(గల నీలన్న తనయుడు రామయ్య 
గోపిడి లింగయ్య గురుడ కాపు 
పిన్నమ శివలింగ ప్రియసతి యమునయూ 
మునిపంతులనె కవిని ముదముతో పిలిపించి 
అచ్చతెలుగు రచన అవనిలోన” 
“ఆదిపర్వం” ప్రథమాధ్యాయంలో మునిపంతులు రాసిన ఈ పంక్తులు. 
“జనువుపకారంబు జేయించినరు చదువ 
దేవాపురము నందు దివ్యముగను” 
ఆదిలాబాద్‌ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని దేవాపూర్‌ గ్రామ శూద్రులు 
హరిహర భక్తులని, కాపుదనంతో కళకళ లాడే గ్రామంలో పురాణగాథలు వినడానికి 


ప్రాచీన సాహిత్యం 41 


ప్రజలు ఎంతో ఆసక్తి చూయించే వారని చెబుతుంది. ఇప్పటికీ ఈ గ్రామంలో కార్తీక 
మాసంలో పురాణ కాలక్షేపంగా మునిపంతులు మహాభారతం వినడం ఒక ఆచారంగా 
వస్తున్నది. మునిపంతులు ఈ విషయాన్ని 'ఆదిపర్వంిలో ఇలా చెప్పాడు. 

“దేవాపురమున సద్గుణ 

భావికులుందు రెపుడు భగవత్‌ కథలెపుడూ 

సావద చేతను వినుచును 

యీ వసుధలో కీర్తి వెలసి యిహ పరమందూ” 

వ్యాసభారతం ఆధారంగానే మునిపంతులు 18 పర్వాలతో కూడిన 

మహాభారతం రచించారు. ఈ 18 పర్వాలు ఒకేచోట లభ్యం కావడం లేదు. కొన్ని 
పర్వాలను కొందరు భద్రపర్చుకున్నారు. ఈ లోటును పూరించడానికి గత నూటయాభై 
సంవత్సరాలుగా ప్రయత్నాలు జరిగాయి. కుచులాపూర్‌ గ్రామానికి చెందిన జక్కుల 
క్రిష్టారెడ్డి వారిలో ఒకరు. ఈ గ్రామం మహారాష్ట్రకు అతి సమీపంలో ఉంటుంది. 
అదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అచలగురు పరమేశ్వరయ్య, నిర్మల్‌ పట్టణానికి 
చెందిన మారుగొండ నరసింహదాస కవి (వీరు అచల సంప్రదాయానికి చెందినవారే) 
మునిపంతులు తన రచనల ద్వారా గ్రామీణ ప్రజల్లో నైతిక, మానవ విలువలను, 
సామాజిక ఆధ్యాత్మిక అంశాలను పెంపొందించే ప్రయత్నం చేశాడు. కేవలం 
మనోరంజకమైన సాహిత్యమే కాదు, చైతన్యపూరితమైన రచనలూ చేసినట్లు తెలుస్తోంది. 


సారంగపూర్‌ మండలంలోని జామ్‌ గ్రామానికి చెందిన పెరంబదూరు 
వెంకటనర్సయ్య తదితరుల కృషి వల్ల మునిపంతులు రచనలు కోరుట్ల బాండు పేపర్లో 
లిఖితమైనవి లభించాయి. మునిపంతులు మహాభారత రచనలకు ప్రేరణగా నిలిచిన 
కాపులను ప్రస్తావించాడు. “స్వర్గారోహణ” పర్వం పూరకం చేసిన మునిపంతులు తన 
జనన విశేషాలు ఒక సీస పద్యంలో నిక్షిప్త పరిచి జనన సంవత్సరం నిర్ధారించడానికి 
వీలు కలిగించాడు. శాలివాహన శకం 1742 సంవత్సరంలో ఆయన జన్మించినట్లు 
మారుగొండ నరసింహదాస కవి (1905-1970) నిర్ణయించారు. కాగా, శాలివాహన 
శకానికి 78 కలిపితే క్రీ.శ. వస్తుంది. లభిస్తున్న ఆదారాల ప్రకారం మునిపంతులు 
కీ.శ. 1820 సంవత్సరంలో జన్మించాడని నిర్ణయించవచ్చు. అయితే వీరి పూర్వీకులకు 
చెందిన ఒక అవ్వ మామడ (గ్రామంలో ఉండేది. ఇప్పుడు ఆమె కూడా గతించడంతో 
వీరి వారసులెవరూ లేకుండా పోయారు. 


42 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


మహాభారత, రామాయణాల కవిగా, యక్షగానాల రచయితగా జానపదుల 
మదిని దోచే అనేక కోలాట, మంగళ హారతుల రచయితగా నీరాజనాలందుకుంటున్న 
మునిపంతులు చక్కని దేశీరాగాలతో, పద లాలిత్యాలతో రచనలు చేశాడు. మహాభారత 
రచన వినసొంపైంది. అందుకే మునిపంతులు వినమ్రంగా..... 


“ఘనయతి ప్రాసంబులు మరి 
అనవుగ నేనేమి యెరుగ హరి నీవే యిలా 
కని క్షమించేవు కృపతో”నని చెప్పుకుంటాడు. 
గాన యుక్తమైన మౌఖిక రచనకు యతిప్రాసలు శోభితం. అవి అత్యంత 
సహజంగా వెలువడుతాయి. నేటి సాహిత్యంలో శ్రోతలకు మూలకథ చేరడమే ప్రధానం, 
ఈ సాహిత్యంలో పాండిత్య ప్రదర్శన కన్నా శ్రోతనే ముఖ్యం. అందుకే మునిపంతులుకు 
పరిచయమైన ఛందోరీతులు పండిత లోకానికి పరిచయం కాకపోవచ్చు. అంతేగాక, 
శివకవులు తీసుకొచ్చిన దేశీరచన రీతిని గాని, ద్విపద రీతుల్ని గానీ ఆయన వాడలేదు. 
మరాఠా, గోండ్వానా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న చావరి, షాయిరి, కుర్చ, చప్కు 
చౌకు, కూర్చజంపె, కటావు, కేతావళి, ప్రస్తుతి, నందిచౌకు వంటి ఛందస్సులను, 
దరువును, ప్రజల బాణీలను వాడి అద్భుత సాహిత్య సృజనకు జీవం పోశాడు ఈ 
విషయాన్ని. 
“ప్రాకుటములకు తెలుగు పగరశ్లోక 
ఆర్యచౌకు కేకావళి అదిసంధి 
పదములకు పేర్లు చష్కయాని పరగబెట్టి 
కథను రచియించె శారదా కరుణదాత” 
అంటూనే మరాఠీ, తెలుగు, భాషల వారికి పటముల ఆధారంగా గానయోగ్యంగా 
వారు మహాభారతం మలిచినట్లు ఈ పద్యం ద్వారా తెలుస్తున్నది. 
“హరిదాసులు కథ చెయ్యగ మరి జదివెడి 
పటములెల్ల మహారాష్షులెవరూ 
తెలుగున నిలిచి అటువలె 
ఇరు వొందగ చాయరనుచు ఇచ్చయు గల్లి” 


అంటూ ప్రాంతీయ భాషా సొగసులను, మాండలికాలను, పలుకుబడులను 
సందర్భోచితంగా ప్రయోగించడం వీరి విశిష్టత. 


ప్రాచీన సాహిత్యం 43 


మునిపంతులు రచనలు ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి. “అవివేకుల మదికి 
అద్దినటుల” వినజేయవలెనని వివిధంబుగా నంటూనే చదువుగ వినుచుండే జనులకు 
తన రచనలు ఉపయుక్తమని మునిపంతులు వెల్లడించారు. మహాభారత, రామాయణాలే 
కాకుండా “వత్సల పరిణయం), *బబ్రువాహన చరిత్ర, “హరిశ్చంద్రోపాఖ్యానంి, 
'చంద్రహాస చరిత్ర, వంటి రచనలూ చేశారు. వర్షాలు కురియక పోయినా, ఆడపిల్లలకు 
పెళ్లిళ్ళు కుదరకపోయినా, గ్రామాల్లో గత్తరలాంటి భయంకర వ్యాధులు ప్రబలినా 
“'హరిశ్చంద్రోపాఖ్యానం? రాగయుక్తంగా, అభినయపూర్వకంగా ప్రజలు పాడుకుంటారు. 
మునిపంతులు వారికి హరిశ్చంద్రునిపై ప్రత్యేక అభిమానం ఉన్నట్లు ఈ రచనల 
వల్ల విదితమైంది. 

అయి, అమ్మాయి (తల్లి తల్లి, బాయి మిణుకు (మంగళసూత్రం), చనిపోడు 
(వెళ్ళిపోదు), గుత్సుసాగుట (ఊరేగింపు సాగుట), అస్తమానం (ఎల్లప్పుడు) వంటి 
అనేక తెలుగు నుడికారాలను అద్భుతంగా వాడుకున్న మునిపంతులు తెలంగాణ 
సిగలో నిలిచి పోగల సాహిత్య మందారం. వీరి రచనలపై సమగ్ర పరిశోధన జరగాలి. 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనా సంస్థ హైదరాబాద్‌ వారు 2006లో ప్రొఫెసర్‌ 
జయదీర్‌ తిరుమలరావు సంపాదకత్వంలో ఆదిపర్వాన్ని “గోండి భారతం” పేరిట 
ముద్రించి రచనకు తగు ప్రాధాన్యం కల్పించారు. ఆదిలాబాద్‌ రేగడిమట్టంత 
పరిమళంగా ఉండే వీరి రచనలు ప్రజా బాహుళ్యంలోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వం 
ముందుకు వస్తుందని ఆశిద్దాం. 

మహాభారత రచనలో 1. ఆదిపర్వం, 2. సభాపర్వం, 3. వనపర్వం, 
4. విరాట పర్వం, 5. ఉద్యోగ పర్వం, 6. భీష్మపర్వం, 7. ద్రోణ పర్వం, రి. 
కర్ణపర్వం, 9. శల్యపర్వం, 10. గదా పర్వం, 11. సౌప్తికపర్వం, 12. అయిశిక 
పర్వం, 13. విశోకపర్వం, 14. స్తీ పర్వం, 15. శాంతిపర్వం, 16. అశ్వమేధ 
పర్వం.... ఇవి మాత్రమే ఇప్పటికి అందుబాటులో ఉన్నాయి. అది, సభ, వన, 
విరాట, ఉద్యోగ, భీష్మ పర్వాలను విపులంగా రచించి కవి మిగతావి చాలా చిన్నవిగా 
రాసాడు. కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎర్రన) రచించిన భారతంలో లేని కొన్ని 
పర్వాల పేర్లు మునిపంతులు భారతంలో కనిపిస్తాయి. అవి 1. గదాపర్వం, 2. 
అయిశిక పర్వం, 3. విశోక పర్వం. కొన్ని వృత్తాంతాలు వీరు స్వతంత్రంగా రచించారు. 
శ్రీకృష్ణ జననం, గరుడగర్వ పరిహారం వత్సల స్వయంవరం, గజగౌరీ వృత్తాంతం. 
వీటి ద్వారా మునిపంతులు తన అభీష్టానుసారం భారతం రచించినట్లు ఇది ఎవరి 


44 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


రచనకు అనుకరణ కాదని ఆయనే తెలియజేశారు. 
మధురకవి బోయ ధర్మయ్య : 

సత్మవితకు స్వర్గానికి పాత కొత్తల భేదాలు లేవు. ప్రాచీన కవులకు, ఆధునిక 
కవులకు మధ్య ఎందరో సత్మవీంద్రులు వంతెనలు నిర్మించారు. రసవత్తరమైన కావ్యాలు, 
యక్షగానాలు రచియించి ప్రజల నాలుకల మీద నడయాడే పద సాహిత్యాన్ని 
సృజించినారు. సుమధురకవి, యక్షగానాల రచయిత, మంగళ హారతులు, కోలాటాల 
సృష్టికర్త బోయ ధర్మయ్య పంతులుగా తెలుగు సాహిత్యం మరచిన అరుదైన రససృష్టి 
కలిగిన కృషీవలుడు. 

ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల మండల కేంద్రానికి 3కి.మీ.దూరంలో ఉ 
న్న “ఓలా” గ్రామంలో బోయకులంలో జన్మించిన ధర్మయ్య మధుర కవితలను అలవోకగా 
అల్లి గ్రామీణుల హృదయాలను దోచుకున్న కవితిలకుడు. 300 ఏళ్ల క్రితం అరకొర 
చదువులున్న రోజుల్లో తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించి అశువుగా 
పద్యాలు, గేయాలు, మంగళహారతులు విన్పిస్తూ అపూర్వ సాహిత్యాన్ని అందించాడు. 

భక్తకవి పోతనలాగే ప్రకృతినీ, మానవ సమాజాన్ని కావ్యశాస్తాలనూ నిశితంగా 
పరిశీలించి కవితా తపస్సుమాధిలో లీనమై కావ్య రచన చేసినట్లు తెలుస్తుంది. స్థానిక 
జమీందారులు పిప్పెర వంశీయులు అందిస్తామన్న రాజ భోగాలను తృణప్రాయంగా 
తిరస్కరించి ఆత్మాభిమానధనంతో బతికిన ధీరశాంతుడు. 


ఎవరింటికి వెళ్ళినా, పొలంగట్లమీద కూర్చున్నా ఈదుళ్ళల్లో తెల్లకల్లు 
తాగుతున్నా దేవాలయ ప్రాంతాల్లో తిరిగినా పంతులు ధర్మయ్యకు అశుకవిత్వం 
వరదలా ఉప్పాంగేది. అశుకవితాధార హృదయాంతరాలలోంచి జాలువారడం ఎవరో 
ఒకరిద్దరికి సాధ్యమయ్యేది. శబ్దసౌందర్యం, లయాత్మకవిన్యాసం, కవితా సాంద్రత, 
నిగూఢత, కథాంశం తదితర అంశాలకు భంగం కలుగకుండా అద్భుతంగా అశు 
కవిత్వం చెప్పి, ప్రజలందరి చేత “పంతులు ధర్య్య కైగడితే కైలాసనాథుడే దిగివస్తాడని” 
అనేలా చేసింది. 

పంతులు ధర్మయ్య అట్టడుగు సామాజిక వర్గానికి చెందినవాడు. వాల్మీకి 
బోయ రామకథకు ప్రాణం పోసినట్లే ధర్మయ్య బోయ కూడా శ్రీరామచంద్రుణ్ణి తన 
ఆరాధ్యదైవంగా ఎంచుకుని ఎన్నో రచనలు చేశాడు. తాళపత్రాలపై నిక్షిప్తమైన పంతులు 
ధర్మయ్య రచనలను ఎవరూ భద్రపర్పలేకపోవడంవల్ల తాళ పత్రులన్నీ కాలగర్భంలో 


ప్రాచీన సాహిత్యం 45 


కలిసిపోయాయి. వీరి వారసులెవరూ వీటిని సంరక్షించడంపై శ్రద్ధ వహించకపోవడంతో 
అనేక రచనలు అందుబాటులో లేకుండా పోయాయి. 


వివిధ గ్రామాలను తిరిగి యక్షగానాలు, భాగవతాలు చేసిన వారిని కలిసి 
వారి నాటకాలు సేకరించడానికి విశ్వ ప్రయత్నం జరిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా 
కుంటాల మండల కేంద్రంలో బుక్క లింబగిరి వద్ద డాగ్నేయ చరిత్ర, అభిమన్య 
చరిత్ర నాటకాలు లభించాయి. బుక్క లింబగిరిగా రెవెన్యూ ఉద్యోగిగా పదవీ విరమణ 
చేసినారు. 


ఆ రోజుల్లో కుంటాల మేళానికి విశేషమైన గుర్తింపు ఉండేది. బుక్క రాములు, 
దిక్క వెంకన్న తదితరుల వేషధారణకు ప్రజల్లో విశేషమైన స్పందన ఉందేది. ప్రజలు 
ఎండ్లబండ్లు కట్టుకొని వచ్చి రాత్రంతా నాటకాన్ని ఆస్వాదించేవారు. వీరి పాత్రలకోసం 
జనం ఎదురుచూసేవారు. బోయపంతులు ధర్మయ్య నాటకాలను కోరుట్ల బాండు 
పేపర్లో వ్రాయించుకుని నాటకాలు నేర్చుకుని ప్రదర్శించేవారు. అట్లా వీరి సాహిత్యం 
కొంతవరకు అందుబాటులోకి వచ్చింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 
చిందు కళాకారులు వీరి యక్షగానాలు ప్రదర్శిస్తారు. 
ధర్మయ్య సాహిత్యం 

వీరి అసంఖ్యాక రచనలు రక్షించుకోవడంలో విఫలం కావడం విషాదకరమే! 
కాని ధర్మయ్యను ఆరాధించే అభిమానుల నాలుకల మీద పద్యాలు, పాటలు, 
మంగళహారతులు సజీవంగా ఉండటం చరిత్రకు జరిగిన గొప్ప ఉపకారం. 
డాగ్నేయచరిత్ర, అభిమన్య చరిత్ర, బబ్రువాహన, అల్లీరాణీ, కిరాతార్జునీయం వీరి 
యక్షగానాలు. యిందులో డాగ్నేయచరిత్ర, అభిమన్య చరిత్ర యక్షగానాల రాతప్రతులు 
లభించాయి. వీటిని పరిష్కరించడం కొంత యిబ్బందే అయినా, చరిత్రలో ఈ 
మహాకవికి జరిగిన అన్యాయాన్ని యిప్పటికైనా పూడ్చుకోకపోతే తెలంగాణ చరిత్ర 
పునఃరచనలో కూడా అన్యాయం జరిగినట్లే అవుతుంది. అందుకే నాటకాలు వేసిన 
అనుభవంగల వ్యక్తులతో పాడించి దొరికిన పుస్తకాలను పరిశీలిస్తూ రెండు నాటకాలను 
ఉన్నదున్నట్లు యిప్పటి తెలుగు లిపిలోకి మార్చడం జరిగింది. 


వీరి రచనల్లో స్థానీయత గుబాళిస్తుంది. ప్రజలు వాడే పదబంధాలను తన 
రచనల్లో విసృతంగా వాడుకున్నాడు. అచ్చమైన తెలంగాణ నుడికారాలను అందంగా 
మాలలో పూలు అమర్చినట్లు అమర్చినాడు. గుట్ట, దండి, కష్టమూ, నల్లమొఖం, 


46 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చల్లగబొండి, బతిమలాడు, కొడుకులు, కోడళ్లు, కోట్లాట, కయ్యం, బెండ్లు, తీరిక, 
అలిగిరికాము, తోడు, బిరబిర, కిరికిరి, పాలివాండ్లు, జగడం, బాయలేను, జర్టి, 
చాతకాదు, మొగుడు, యిగురం తదితర ఎన్నో స్థానిక పదబంధాలను పద్యాల్లో, 
పాటల్లో సంవాదంలో, సంభాషణల్లో, ద్విపదల్లో జొప్పించి ప్రజలకు యిష్టమైన కవిగా 
మారాడు. 

వీరి రచనల్లో డాగ్నేయ చరిత్ర విలక్షణమైన యక్షగానం, స్వతంత్రమైన కథాశైలి, 
ఇంద్రపురములో నారదతుంబురుల సంగీత స్వరర్సురి, అలంరంబాదుల నాట్యహేల. 
మునీంద్రుల తత్త్వ సమాలోచనలతో నాటకం ప్రారంభమౌతుంది. అమరేంద్రపురానికి 
వచ్చిన దుర్వాసమహర్షిని చూసి రంభ ఫక్కున నవ్వుతుంది. కామం కళ్ళు గప్పి, 
సౌందర్యవతినన్న అహంతో నవ్విన రంభను దుర్వాస మహర్షి ఆగ్రహించి శపిస్తాడు. 
రంభ, దుర్వాసుల మధ్య చర్చ రసవత్తరంగా సాగుతుంది. శాపం నుండి తప్పించు 
కోవడం హరిహరాదులకు సైతం సాధ్యం కాదంటాడు. ఈ సందర్భంగా నాటకంలోని 


రెండు పద్యాలు ఉదాహరణకు 


కం; మునులార కోర్కె దీర్తును 
మనసందున చింతవద్దు మహమునులారా 
క్షణమైన ఇంద్రియాలను అణగింతును చూడవయ్యా అరమొరవద్దు 


కం॥ దుర్వాసు జూచి రంభయు 
తరుణియు తా నవ్వుగాను తాపసిచూచీ 
దుర్మార్గురాల నవ్వుట 
గురుతేమదె చెప్పునాకు కూరిమితోడన్‌ 
ఆకారణంగా నవ్వినందుకు రంభ భూమి మీద గుజ్బిమై తిరుగుతుంది. 
తిరుగుతూ తిరుగుతూ డాగ్నేయ రాజు పరిపాలించే రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి 
ఉద్యానవనంలో ఉన్న మామిడిపండ్లను తిని రాత్రి రూపవతియైన స్త్రీగా మారి విశ్రాంతి 
తీసుకుంటుంది. రాజభటులు తోటలో దొంగలించబడుతున్న మామిడి పండ్ల అపహరణ 
సంగతిని రాజుకు వివరిస్తారు. రాజు సైన్యంతో మాటు వేసి పట్టుకుందామని దివా 
రాత్రులు ప్రయత్నిస్తే రాత్రివేళ అశ్వము స్త్రీ వేషధారిగా మారడం, డాగ్నేయ రాజు 
రంభను ప్రేమించడం కథాంశం. కధనం, వర్ణన, శైలి అద్భుతంగా ఉంటుంది. అదే 
విధంగా “అభిమన్యు చరిత్రి కూడా అత్యంత రమ్యమైన నాటకం. అందులోని ఒక 


ప్రాచీన సాహిత్యం 47 


పద్యం. 
కం! అంధుని చేతద్ధంబిక 
అందము చందమును లేక యడివిలో రీతిన్‌ 
చందన మబ్బున కుక్కకు 
సుందరమైనను అంధుడు చూడగ తరమే॥ 
అంటూ అర్థవంతంగా లోకోక్తులకు ఉదహరిస్తూ పాత్రలచే పద్యాలు పలికిస్తాడు. 
జీవిత విశేషాలు 
పంతులు ధర్మయ్యపై ఆసక్తికరమైన కథనాలెన్నో ఉన్నాయి. ప్రజలిప్పటికీ 
వాటిని కథలు కథలుగా చెప్పుకుంటారు. పిప్పెర వంశీయులు జమీందారులు, 
ఐశ్వర్యవంతులు. వారి పిల్లలకు చదువు చెప్పడానికి కాన్టిబడిలాగా ధర్మయ్యను 
నియమించారట. ఏదోపదం తప్పుగా ఉచ్చరిస్తున్న పిల్లవాణ్ణి పంతులు ధర్మయ్య 
మందలించాడట, మందలించినందున పిల్లవాడి తండ్రి కోపోద్రిక్తుడై, ధనమదంతో 
పంతులు ధర్మయ్యను కాలితో తన్నినాడట. పంతులు ధర్మయ్య జమీందారును 
ఎదిరించలేక, తిరిగి కొట్టలేక, అశక్తుడై వికలమనస్స్ముడై 'నీ వంశం నిర్వంశం 
అవుతుందని” అంటూ వెళ్ళి పోయాడట. కొంత కాలానికి పిప్పెర వంశీయులు 
ఎవరూ లేకుండా పోయారు. వారి సంపద మట్టి గోడలుగా మిగిలిపోయింది. కవిశాపం 
తగిలి వారసులు లేకుండా పోయారు. ఇప్పటికి పిప్పెర వంశీయుల కోటకు 
సంబంధించిన ఆనవాళ్ళు చూడవచ్చు. 


దుఃఖితుడైన పంతులు ధర్మయ్య తిరిగి తన ఇంటికి వెళ్ళకుండా వైరాగ్యంతో 
ఊర్హుపట్టుకొని తిరిగాడు. ఈ వృత్తాంతం పరిశీలిస్తే చాళుక్యుల వంశం పతనం 
చెందాలని శపించిన వేములవాడ భీమకవి గుర్తుకువస్తాడు. గ్రామాలు తిరుగుతూ 
ఈతకల్లు తాగుతూ దారంలేని బొంగరంవలె తిరుగుతూ బాసర సరస్వతిని 
చేరుకున్నాడట. అన్నపానాదులు, స్నానాదులు మరిచిన బోయ పంతులు ధర్మయ్య 
సరస్వతి దేవికి అభిముఖంగా నిలబడి అల్లిన పాట. 


పాట॥ 
సుకుమారులారా మంగళమని పాడరే సుగుణ సరస్వతికి ॥పల్లవి॥ 
జయజయ ముదు శుకపాణిగల దేవికీ ॥అనుపల్లవి॥ 


48 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


శకుని జనకుడు శకటరిపుహరి - ఇకను రుద్ర విరించి నారద 
సలక సురముని వందిత బుల్‌ - తకిట దిద్ధిమి యనుచు మీరలు 

॥సుకుమారు॥ 
సొగసైన ముద్దుల చిగుర బోణుల గూడి - 
అగరు గంధము పూయరే - ముందర నిలిచి తగిన రాగము చేయరే 
జగన్‌ జగన్‌ మెరియంగ కుంకుమ - తగిన తిలకము దిద్ది 
ముసి ముసి నగవు నవ్వె తల్లి కత్తరు బిగవు పరిమళ ఘుమ ఘుమలతో 

॥సుకు॥ 


ఎంతో సుందరంగా, పదలాలిత్యంతో కూడిన ఈ మంగళ హారతిలో ఆరు 
చరణాలుంటాయి. ఇవేగాక “అంగనలు గోపాలస్వామికీ మంగళంబనరే” “చిన్న 
నాయన్నా మంగళం శ్రీ కృష్ణార్చిత గోప్పన్న మాయన్న మంగళం” లాంటి ఎన్నో 
మంగళహారతులు ప్రజలు భక్తి ప్రపత్తులతో, పారవశ్యంతో పాడుకుంటారు. 


దేశ ద్రిమ్మరిలా తిరిగి తిరిగి జీవితాన్ని చాలించాలనే తలంపుతో అంబకంటి 
(గామ సమీపంలో శాశ్వతంగా కన్నుమూశాడు. గ్రామస్థులు ఈ కవీశ్వరుని మరణ 
వార్త విని చలించి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఓలా గ్రామస్తులు అస్తికలు 
తెచ్చుకొని గ్రామంలో సమాధి కట్టించారు. సమాధిని ఇప్పటికీ చూడవచ్చు. ఆనాటి 
ప్రజలు కవినెంత గౌరవంగా, భక్తితో చూశారో అర్థమవుతుంది. 

ఎన్నో రచనలు చేసినా, తను మాత్రం ఛందస్సు, యతి, ప్రాసలు తెలియని 
వాడినని, శ్రీరామచంద్రుని కృపతో రచనలు చేసినానని, తప్పులున్నచో తనని 
క్షమింపమని నాటకం చివర వినయంగా వేడుకుంటాడు. తను పుట్టిన గ్రామాన్ని 
కావ్యంలో “ధరణి ఓలేము పురి రఘురాముల చరణ సాక్షిగా" అంటూ శాశ్వతంగా 
కీర్తించాడు. 

ఇప్పటికీ పంతులు ధర్మయ్య పాటల కోసం భజనల వద్ద, నాటకాల వద్ద 
ప్రజలు పరవశంతో ఎదురు చూస్తారు. వారి రచనలపట్ల, వారిపట్ల అభిమానం 
యిప్పటికీ సజీవంగా ఉండటం ఈ కవికి మాత్రమే దక్కిన అపురూప గౌరవం. 


పొన్నకంటి రాజన్న : 
గడిచిన కాలం అనేక గుర్తులను మిగిల్చి పోతుంది. ఆ జ్ఞాపకాల నుండి 


ప్రాచీన సాహిత్యం 49 


చరిత్రను, లోకధర్మాన్ని చూసే అవకాశముంటుంది. ఆనాటి కాల పరిస్థితులను 
ముందు తరాలకు అందించడంలో రచన పాత్ర అంతా యింతా కాదు. తన ఆధ్యాత్మిక 
అనుభవాలను జోడించి లోకజ్ఞలను, సామాజిక విలువలను మానవ జీవితంలోని 
కష్టసుఖాలను, నిష్ణుర సత్యాలను, మానవ బలహీనతలను, మానవ సంబంధాలను; 
రుజువర్తనను ఐతిహాసిక ఉపమానాలతో నిష్కర్షగా; రమణీయంగా ప్రజల 
హృదయాలను హత్తుకునేలా చెప్పగల్గినాడు మమాడ మండలంలోని పోనకంటి 
గ్రామానికి చెందిన శ్రీరామరాజకవి. పొన్‌కల్‌ గ్రామం గోదావరి ఒడ్డున వెలసిన 
పురాతనమైన గ్రామం. ఇక్కడి అరుగుల మీద కోలాటాలు, పద్యాలు రసాత్మకమైన 
ఉడుగులు అలవోకగా ప్రజల నాలుకల మీద ప్రవహించేవి. 


[గ్రామంలో గ్రామ దేవతలతో పాటు వేంకటేశ్వర ఆలయం, శ్రీరామాలయం, 
శివాలయం ఉండేవి. నాల్గు వందల ఏళ్ళ క్రిందట ప్రజల చేత మర్యాదాపురుషోత్తముడి 
గా ఆరాధించబడిన రాముని ఆలయం కాలగతిన శిథిలాలు మాత్రమే మిగిలినాయి. 
అందుకే మామడ గ్రామానికి చెందిన మునిపంతులు “సప్తసంతనాలలో కృతొయే 
ఉత్తమమని చెప్పాడు. రాతితో కట్టిన భవనాలు, కోటలు, రాజప్రసాదాలు, గుడులు 
అన్నీ కూడా ఏదో ఒక నాటికి శిథిలమై వాటి జ్ఞాపకాలు సైతం తుడుచుకుపోతాయి. 

“గుడి గూలును, వనము గూలును 

వడినీళ్ళుతోడి చెరువు గూలు వసుమతిలోన 

చెడదొక కృతి పద్యంబె 

పుడమిలో పాపనుడవన్న గువ్వల చెన్నా!” 
అని బలంగా చెప్పగల్లినాడు కవి మామడ ముని పంతులు. శ్రీ రామరాజకవి కూడా 
ఆనాటి సాంఘిక పరిస్థితులను, లోకరీతులను, లోతైనతత్వాన్ని “సీసపద్యాల్లో” 
అద్భుతంగా, రసాత్మకంగా రాశారు. గణయతి ప్రాసల కోసం పాకులాడక, రసాత్మకలేని 


పదాలను వాడక; వ్యర్థమైన పద ఆడంబారాలకు పోక పండితులను, పామరులను 
అర్థం అయ్యేటట్లు శతక రచన చేశారు. 

తాళపత్రాల్లో ఉన్న కవి రచనలను నిర్మల్‌లోని దేవరకోట ఆలయ కమిటీ 
వారు పరిష్కరించారు. వారు చేసిన మహోపకారం వల్లనే సాహితీలోకానికి “పోనకంటి 
రామచంద్ర శతకము” అందుబాటులోకి వచ్చింది. రామరాజకవి ఈ రచనకు 
పూనుకోవడానికి ఆసక్తికరమైన సంఘటన ఒకటి ఉందని పోన్మల్‌ గ్రామస్తులు 


50 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చెబుతారు. రామరాజ కవి భార్య ఆకస్మికంగా మరణించడంతో విమోగానికి గురై 
రామాలయ ముఖమందపము వద్ద కూర్చుని ఈ శతక పద్యాలను రాసినట్లు చెబుతారు. 
ఏకాకియైన రామరాజకవి అలౌకిక భావావేశంతో ఈ రచనను పూర్తి చేసి 
చరితార్గుడైనాడు “రాజు నివసించె రాతి విగహములందు - సుకవి నివసించె (ప్రజల 
నాలుకలయందు” అని గుజ్జిం జాషువా అన్న మాటలు ఈ కవి విషయంలో 


నిజమైనాయి. 


“పోనకంటి రామచంద్రశతకములో మకుటము “రాజరాజేంద్ర పోనకంటి 
రామచంద్ర” అంటూ లయబద్ధంగా సాగుతుంది. 


స్కీ పతి లేని యింతి భూ! పతి లేని రాజ్యంబు 
గతిలేని సంసార! గతుల బ్రతకు 
మతిలేని మంత్రి సమ్మతి లేని మతము స 
మృతి లేని లంపటుల్‌ ! కుతికెమ. టి 
స్థితిలేని పదవి సం! స్కృతిలేని పలుకు శ్రీ 
కృతిలేని కవిత దు! సృతుల చదువు 
సుతిలేని పాట కా! సులు లేని మాట సం 
పతివతివ్రతగాని! సతుల వ్రతము 


తీ; పతిత పావన నీ మిది! భక్తిలేని 
క్రితిలో దుర్జన గతి వ్యదా! జీవనంబు 
యమిత గుణసాంద్ర సూర్య వం! శాబ్ధిచంద్ర 
రాజరాజేంద్ర పొనకంటి! రామచంద్ర! 
మరొక పద్యంలో “పరకాంతలను తల్లివలె భావించి, శరీరం మీద అభిమానం 
విడిచి, బంగారం, వెండి ధనంపై కోరికలు విడచి, భార్య పిల్లలపై మోహము విడిచి, 
రుచులు తినాలనే యిష్టాలు వదిలి, శీతోష్టములు సమముగా ఎంచి, పాపబుద్ధిని 
దూరం చేసి మిము సదా తలుచువారే మోక్షానికి అధికారులంటూ” నిష్కర్షగా 
సెలవిచ్చాడు. 


ఏదయినా ఊరక సిద్ధించదు కదా! కట్టెలో దాగిన అగ్నిని రాపిడి చేయక 
పొందలేము. దప్పిక అయిన వెంటనే బావిని త్రవ్వి దప్పిక తీర్చుకోలేము. గానుగ 
ఆడించకుండా చెరుకు రసం త్రాగలేము. పెరుగు చిలుకకుండా వెన్న రాబట్టలేము. 


ప్రాచీన సాహిత్యం 51 


అట్లాగే నిను ధ్యానించకుండా ముక్తి పొందలేము. అంటే కార్య కారణ సంబంధమన్న 
మాట! ఒక్కటి చేస్తే ఒక్కట్టి ఫలిత మొస్తుంది అన్నాడు. 

ప్రతి పద్యంలోనూ లోకరీతిని చాటిన రామరాజకవి స్థానీయతను, 
నుడికారాలను, పదాలను చక్కగా వాడుకున్నాడు పెండ్లము, గరీబుతనం, లొల్లిజేయు, 
కొట్లాడు, గొలుసులు, లెవుమని జెప్పుట.... ఈ విధంగా అనేక పదాలు జన 
వ్యవహారంలో ఉన్నవి తీసుకుని శతక రచన చేశారు శ్రీ రామరాజకవి!! 


కవి పద్యాలు భజనలు పాడుకునేటపుడు, దండకాలు వేసేటపుడు ఎంతో 
ఆవేశంగా ఆలపిస్తూ అందులోని మార్మికతను వివరిస్తారు. ఈ కృతితో “రామరాజకవి 
నివసించే ప్రజల హృదయము”లందు. 


నారాయణ కవి (150 సంవత్సరాల క్రితం): 
మామడ మండలంలోని ప్రాచీన గ్రామం పొనకంటిలో అనేక మంది అజ్ఞాత 
కవులున్నారు. వీరు పాటలు, భజన కీర్తనలు, మంగళ హారతులు రాసినారు. గతంలో 
400 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ప్రాచీన రామాలయం ఉండేది. యిపుడు ఆ 
ఆలయం ఆనవాళ్ళు లేకుండా పోయాయి. కొన్ని విగ్రహాలు, స్తంభాలు మాత్రం 
కనబడుతాయి. శ్రీ వేంకటేశ్వర ఆలయమున్నది. భక్తిపారవశ్యంతో కవిఈ రెండింటిని 
గూర్చి ఆరాధనగా రాసుకున్నారు. నారాయణకవిని బహుశా 150 సంవత్సరాల 
క్రితం వాడుగా అంచనా వేయవచ్చు. ఆయన రాసిన పాటలు “పోనకంటి శ్రీలక్ష్మీ 
వేంకటేశ్వరస్వామి భజన గీతాలు”ను స్వర్గీయ వి. మనోహర్‌ జోషి పొందుపర్చినారు. 
కవికి సంబంధించిన యితర వివరాలు అందుబాటులో లేవు. 
“తరగని బాధ కొరువ లేను నీ పాద యుగళాసేవ 
కుడానురా! తమ చరిత మొన్నగ సద్బక్తుండానురా!! 
పగదలంపగ తగదు ననుప్రియముగ కృతార్ణుని 
జేయమని వేడగ పరిశ్రమ కాలయోచితమగును 
పోషింగప ప్రకీర్తి ॥తరగని॥ 
భల్లా పేరయకవి : 
క్రీ1శ॥ 1750 ప్రాంతంలో నిర్మల్‌ ప్రాంతానికి చెందిన భల్లా పేరయ ప్రసిద్ధి 
చెందాడు. 1750 ప్రాంతంలో థంసా అనేక జాగీరుదారు అధీనములో నిర్మల్‌ ప్రాంతం 
ఉండేది. క్రీ;శ 1740 సంవత్సరంలో ఎలగందుల కోటను నిర్మాణం చేసింది థంసానే! 


52 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


థంసా నిర్మల్‌ ప్రాంతమును పరిపాలిస్తున్నపుడు పేరయ “భద్రగిరి శతకము” 
రచించాడు. 

భద్రాద్రిలో ఉన్న రామాలయంపై ముస్లింల దండయాత్రలు ప్రారంభమైనపుడు 
రాముడు తనను తాను కాపాడుకోలేక ఇక్కట్లు పాలైనట్లు భావించిన పేరయ “భద్రగిరి 
శతకము” రచించాడు. అందులో ఆయన జీవితానికి సంబంధించిన యితర వివరాలు 
తెలియడంలేదు. 


కవి నరహరిమాలు : 

నాథసంప్రదాయం బుద్దుని కాలం నుండే ప్రారంభమైందని అంటారు. 
కానిఫానాథుడినె ఈ సంప్రదాయానికి ఆద్యుడిగా పేర్కొంటారు. నవనాథ 
సాంప్రదాయాన్ని మరాఠి వారికి పరిచయం చేసిన “నవనాథ భక్తి సారం” రచయిత 
నిర్మల్‌కు జిల్లాలోని బాసరకు చెందినవారు. ఈ గ్రంథము మరాఠి భాషలో 
రాయబడింది. ఆయన 1759 ప్రాంతంలో జన్మించారు. నవనాథభక్తి సారం శక 
సంవత్సరము 1741 జేష్టమాసము శుక్ల ప్రతిపదనాడు అనగా క్రీ.శ.1819 మే 
మాసము పూర్తి చేసినట్లు చెప్పుకున్నాడు. ఆయన కూర్చున్న గుహను “నరహరి 
మలుగుహ” గానే యిప్పటికి పిలుస్తారు. “మాలుతారణ” అనే మరో రచన చేశారు. 
ఆయన రచనలు తాళపత్రాలలో లభించాయి. భజన పాటలు, మంగళ హారతులు 
రచించాడు. చివరి రోజుల్లో భాగవత మత శాఖను స్వీకరించి పాండు రంగడి 
భక్తునిగా మారాడు. గోదావరి ఒడ్డున ఆయన వంశస్థులు చిన్మయమాలు, 
మణిమయమాలు, నరహరిమాలు సమాధులున్నాయి. నరహరిమాలు పాదుకలు కాల్వ 
నరసింహస్వామి ఆలయం వద్ద గదిలో ఉన్నాయి. 


దాస నరేంద్రుడు (150 సంవత్సరాలు) : 


ఒకచోట భజన నిర్వహిస్తున్నప్పుడు, మంగళారతులు, కోలాటాలు 
పాడుకుంటున్నపుడు అజ్ఞాత కవులు రచించిన (కైగట్టిన) రచనలను ఆలపిస్తారు. ఆ 
కోవకు చెందిన కవి దాసనరేంద్రుడు. ఈ [గ్రంథ రచయితతో పాటు పొన్మల్‌ గ్రామానికి 
చెందిన వి. మురళీధర్‌ జోషి ఆయన రచనలు కొన్నింటిని సేకరించ గల్లినాడు. 
నిర్మల్‌ పట్టణానికి చెందినట్లుగా మకుటంలో “ఖండపురుషుడవూ! శ్రీరామయ్యా! 
గండిరామన్నావు! దండంబులను దెలిపె దాసా నరేంద్రుడు! కుండలీ శయన నీవుండు 
మీ హృదయమున” అంటూ గండి రామన్న ప్రాంతంలో సాత్మారాం యోగి శిష్యులుగా 


ప్రాచీన సాహిత్యం 53 


మసలుకుంటూ యిటువంటి అత్యంత ప్రజాధారణ పొందిన గీతాలు రచించారు. 
ముద్రిత రచనలు తెలియడం లేదు. ఉదాహరణకు ఒక భజన పాట. 


“ఏల మాటాడవు! శ్రీ రఘురామా! ఎంత కఠినుండవూ 

ఏలా మాటడవో! పాలిదైవమా నేడు! చాలగాను 

మాయా జాలంబులో వేగా” 1॥ఏలా॥ 
అంటు ఆత్మరాముని ప్రశ్నిస్తూ సాగుతుంది భజన!! 
మరికొంత మంది ప్రాచీనకవులు : 


ముద్దల్‌ మహర్షిగా ప్రసిద్ధి చెందిన వారు (16వ శతాబ్దానికి చెందిన వారు) 
రామాయణాన్ని రచించారు. బ్రహ్మేశ్వర్‌ ఆలయంలో ఎక్కువ కాలముండి శ్లోకాలు 
రచించారు. ఆయన రచనలు అందుబాటులో లేవు. ఖానాపూర్‌ మండలంలోని ప్రాచీన 
(గ్రామం “ఎలగడప” ఈ గ్రామానికి చెందిన కోనేరు భట్టు 1701 ప్రాంతంలో 
ఉండేవారు. మహాభారత రచన చేశారు. రచనలు అందుబాటులో లేవు. పార్టి (ఓ) 
గ్రామం, కుబీర్‌ మండలానికి చెందిన చిన్నయదాసు 18వ శతాబ్దానికి చెందినవాడు 
పాటలు, భజనలు, తత్వాలు, కోలాట పాటలు రచించాడు. సోన్‌ గ్రామానికి చెందిన 
ఖట్టపల్లి వెంకటాచారి 17వ శతాబ్దానికి చెందినవారు. అనేక ఆధ్యాత్మిక రచనలు 
చేశారు. నిర్మల్‌ పట్టణానికి చెందిన ఓరుగంటి రామశాస్త్రి 17వ శతాబ్దానికి 
చెందినవారు. వేదసాహిత్యం సేకరించారు. కొన్ని పుస్తకాలు రచించారు. గాడిచర్ల 
కోటరాజం 16వ శతాబ్దానికి చెందినవాడు. బృహత్‌ గౌరీవ్రతం రాశారు. నిర్మల్‌ 
పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌ వర్మ 17వ శతాబ్దానికి చెందినవాడు. అనేక సంస్కృత 
కావ్యాలు రచించాడు. (రాతప్రతులున్నాయి) నిర్మల్‌ పట్టణానికి చెందిన మడిపల్లి 
రాజప్రసాదశర్మ (17వ శతాబ్దంగరహజన్‌ వంజరి చరిత్ర”ను రాశారు. శ్రీపతి 
పండితారాధ్యుల విశ్వనాథశర్మ (1రివ శతాబ్దం) నిర్మల్‌కు చెందినవారే “తమ్మళ్ళచరిత్ర” 
ను రచించారు. యివి రెండు కులపురాణాలు మడిపల్లి విశ్వనాథం “వంజర చరిత్ర” 
ను రాశారు. మడిపల్లి అంబయ్య సిద్దాంతి, నీలకంఠశాస్త్రి, రామనాధశర్మ, 
సిద్ధరామేశ్వరశర్మ, అంబికానాథశర్మ రచనలు చేసినవారు. 


WARNS 


54 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


4. ఆధునిక నాహిత్యం 


ఎ. కథలు, నవలలు 


నిర్మల్‌ జిల్లాలో కథాసాహిత్యం చాలా పరిమితంగానే వచ్చింది. కవిత్వం 
అందులోనూ, ఉద్యమ కవిత్వం విస్పోటనంలా వచ్చింది. ఈ ప్రాంతంలో కథలు 
రాయడంపై శ్రద్ధ చూపకపోవడం వల్ల వివిధ జిల్లాల నుండి ఉత్తమ కథా సాహిత్యం 
వచ్చినా ఈ జిల్లా నుండి రాలేకపోయింది. 


దా. తుమ్మల దేవరావ్‌ : 


గాఢమై అభివ్యక్తితో కవితలు, సునిశితమైన పరిశోధనతో చారిత్రక వ్యాసాలు 
రాసే తుమ్మల దేవరావ్‌ ఎనిమిది కథలు రాసారు. అందులో నాలుగు కథలు వివిధ 
దినపత్రికల్లో, రేడియోలో ప్రసారమైనాయి. తను పుట్టి పెరిగిన “ఓలా” గ్రామంతో 
అనురక్తి ఎక్కువగా ఉండటంతో అక్కడి భాషను, పాత్రలను, పరిసరాలను, స్వభావాలను 
కథల్లోకి తీసుకురాగల్లినారు. “చెరువుకట్ట” భిన్నమైన యితివృత్తంతో వచ్చిన కథ. 
గ్రామాల్లో ఉన్న చెరువులను కాపాడటానికి నీరడీలుంటారు. కాకతీయుల నుండి 
చెరువుకట్టలను, నీటిని కాపాడుతూ ఆయుకట్టుకు నీటిని పారించడం వీరి ప్రధాన 
బాధ్యత. కథలో ప్రధాన పాత్ర లింగన్నది. మోతుబరి రైతులు, గ్రామ పట్వారీలు, 
అధికార్లు అగౌరవంగా లింగడు అని పిలుస్తారు. ఆగస్టు నెలలో (శ్రావణమాసం) 
వర్షాలు కుండపోతగా కురుస్తాయి. కురిసిన వర్షాలకు చెరువుకట్ట తెగుతుందని 
భయపడి రాత్రంతా గజగజ వణుకుకుంటూ చెరువు కట్ట దగ్గరే ఉండిపోతాడు. 
అలుగు నీరు ఎక్కువగా వెళ్లిపోయేటట్లు జాగర్త పడుతాడు. తెల్లవారు రూమున 
వర్షం ముగుస్తుంది. చెరువులోకి వచ్చే ప్రవాహాలు తగ్గుముఖం పట్టినాయి. శరీరం 
అదుపు తప్పుతుందని సంకేతాలు రాగానే ఇంటికి వచ్చి పొయ్యి దగ్గర పడుకుంటాడు. 
తెల్లారి మస్ఫూరి “లింగన్నమామా” అనుకుంటూ వస్తాడు. “దొర నిన్ను తిడుతున్నాడు 
ఎల్లెముందు” అని అంటూ లింగన్నను తీసుకెళ్తాడు. పై అధికార్లు చెరువు పరిస్థితి 
మీద నివేదిక పంపమన్నారని అది ఎట్లా ఉన్నదో పరిస్థితి చెప్పమంటాడు. చెరువుకు, 


ఆధునిక సాహిత్యం 55 


పంటలకు, ఊరికి ప్రమాదం లేదంటాడు లింగన్న నాలుగు రోజుల తర్వాత పట్వారికి 
జిల్లా కలెక్టరు నుండి ఉత్తరం వస్తుంది. చెరువులను కాపాడినందుకు పంద్రాగస్టుకు 
అవార్డు తీసుకోవాలని. లింగన్నకు తెలిసి విచారపడి 'పని ఒకడిది పజితు ఒకడిది” 
అని తుప్పున ఉమ్ముస్తాడు. నీరడీల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించిన కథ. 
గ్రామాల్లో తలారీలు, మస్ఫ్మూరీలు, నీరడీల పట్ల గ్రామ పెత్తందారుల దాష్టీకం కథలో 
స్పష్టంగా కన్పిస్తుంది. 

మరొక కథ “భూదేవి”. యిది నమస్తే తెలంగాణ “బతుకము ఆదివారం 
అనుబంధంలో ప్రచురితమైంది. భూమిమీద గ్రామీణులకు ఉండే ఉదాత్తమైన (ప్రేమను 
బలంగా తెలియజేసే కథ. గ్రామాల నుంచి యితర గ్రామాలకు వలస వెళ్ళీన వారి 
బతుకులను హృద్యంగా చిత్రీకరించిన కథ. కథ చదవడం పూర్తి కాగానే పాఠకుడు 
భారహృదయంతో మారిపోతాడు. కథావివరాల్లోకి వెళితే...భూదేవి కుటుంబం బతుకు 
దెరువు కోసం గ్రామం విడిచి 40 ఏళ్ళ క్రిందట గంగాతలకు వెళ్ళారు. సంసారం 
రంధిలో పడి ఊరును మరిచిపోతారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాక కొంత 
కాలానికి ఊరును చూడాలని బుద్ధి పుడుతుంది. సంచిలో అన్నీ సర్దుకుని మొగుడికి 
చెప్పి బయుదేరుతుంది. బస్సులో సంభాషణలు, ఆర్తితో, మానవీయంగా వుంటాయి. 
భాష ఎంతో సజీవంగా బతుకు చిత్రాల్లో తోస్తుంది. ఎంతో ప్రయాసపడి ఊరుకు 
చేరుకున్న భూదేవి ఊరు తాలుకు శిధిల ఆనవాళ్ళు చూసి చలించిపోతుంది. తను 
తిరుగాడిన వీధులు, ఆడిన అరుగులు, సందులు, బావులు, హనుమాన్‌ ఆలయం, 
దీగూడ్లు, కొట్టాలు ఏమైపోయాయని భోరున ఏడుస్తుంది. పేగుబంధం తెగిపోయిందని 
కుప్పకూలుతుంది. మట్టితో పేనుకున్న బంధం వీగిపోయిందని గుండెలు 
బాదుకుంటుంది. ఊరుకు ఉప్పుల మచ్చిందా? ఊరిని ఎవ్వడెత్తుకెల్లిండని శాపనార్థాలు 
పెడుతుంది. ప్రాజెక్టుల పేరిట అనేక గ్రామాలను తరలించడంతో గ్రామాలు మట్టి 
దిబ్బలుగా మారిపోయి “బేచిరాగ్‌” గ్రామాలుగా రికార్డుల్లో నిలిచిపోతున్నాయి. భూదేవి 
తిరిగి వలస గ్రామానికి వచ్చేస్తుంది. ఊర్లో అమ్మలక్కలతో మామూలుగానే ఉంటుంది. 
ఇంట్లో ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా వుంటుంది. ఒకొక్కరోజు 
ముల్లె సర్దుకుని ఎటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్ళిందో తెలియదు, ఎక్కడో బిక్షాటన 
చేస్తుందని కొందరు ఫలాన సంతలో కల్సిందని కొందరు ఆనోట ఈనోట అనుకున్నారు. 
భూదేవి భర్తకు వెతికే ఓపిక పోయింది. “భూమితో మమకారం తెగిపోయిందని 
తెలిసి ఎందరు భూదేవులు యిట్లామారుతున్నారో” అని కథ ముగుస్తుంది. 


56 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


కథాకథనం ఆసక్తికరంగా వుంటుంది. తెలియకుండానే కళ్ళు నీళ్ళతో 
నిండిపోతాయి. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ముంపు గ్రామాల భూనిర్వాసితుల దయనీయ 
పరిస్థితులను అద్భుతంగా చెప్పిన కథ ఇది! 2016లో ఉత్తమ కథల్లో యిది ఒకటిగా 
చేరిపోయింది. 


“వాన నేను ఆకాశం”, “బైరాగి, “విడాకులు” “పంచాయతి” “కర్రోడి ప్రేమకథ” 
“కర్రైద్దులొల్లి” కథలు రాశారు. త్వరలో భూదేవి (భూమి పుత్రుల గాథలు) పేరిట 
దేవరావ్‌ కథలు పుస్తకంగా రానున్నాయి. 


డా॥ దామెర రాములు : 


కవిత్వంలో సూటిదనాన్ని, సామాజికమైన నిబద్ధతను చూపే దామెర రాములు 
తొమ్మిది కథలు రాసారు. ప్రతి సాహితీ సృజనలో సామాజిక మార్చును కోరుకునే 
డా॥ దామెర రాములు తన కథల ద్వారా లక్ష్య సాధనను చూపించారు. సమకాలీన 
సమస్యను వస్తువుగా తీసుకుని సార్వ కాలీనతతో, సార్వ జనీనతతో, తాత్త్విక కోణంతో 
శైలీ, శిల్పాల విన్యాసం చెక్కుచెదరకుండా కథలు రాయగల ప్రతిభ డా॥ దామెర 
రాములు సొంతం. 


పాఠకునిలో ఆలోచననూ, ఆసక్తినీ రేపే కథలు రాసిన ఆ కథల్ని సంకలనంగా 
తీసుకొని రాలేకపోవడంవల్ల పాఠకులకు తీరనిలోటే మిగిలింది. అచ్చు అయిన, 
కథలను సంక్షిప్తంగా సమీక్షిస్తే స 

“జనార్దన్‌ బతికే ఉన్నాడు” కథ యదార్థ గాథ, కానీ సామాజికమైన 
యిబ్బందులవల్ల పాత్రల పేర్లను మార్చివెశాడు. జనార్దన్‌ వృత్తిరీత్యా వైద్యుడు. ప్రజలకు 
వైద్యం అందించడంలో జనార్దన్‌ రాజీ పడడు. పేదల వైద్యుడిగా జనార్దన్‌కు పేరుంది. 
పేద, ధనిక తేడాలేకుండా నిజాయితీతో వైద్యం చేసి వైద్యుడిగా చెరిపివేయలేని పేరు 
జనార్దన్‌కి ఉంది. జనార్దన్‌ ఖానాపూర్‌ మండలంలో జరిగిన నక్సలైట్‌ ఎన్‌కౌంటర్‌కు 
సంబంధించిన పోస్టుమార్దం కోసం వెళ్తాడు. నక్సలైట్లకు వైద్యం అందించ రాదని 
ఎక్కడాలేదు. వారూ మనుషులే. వారి లక్ష్యం మేరకు వారు ఉద్యమిస్తున్నారు. వైద్యుడికి 
ఉండాల్సింది మానవత్వం మాత్రమే అని నమ్మే డా॥ జనార్దన్‌ ఎన్‌కౌంటర్‌ స్థలానికి 
వెళ్ళి శవాల పరీక్షలు నిర్వహించి మెడికల్‌ రిపోర్టులు యిచ్చి నిర్మల్‌ వస్తాడు. యిక్కడ 
తాను పనిచేసే హాస్పిటల్‌లో వేలాదిమంది గుమిగూడి బోరుమంటున్నారు. పల్లెల 
నుండి, మండల కేంద్రాల నుండి జనం తరలివస్తున్నారు. మెల్లమెల్లగా వి.ఐ.పీ.ల 


ఆధునిక సాహిత్యం 57 


తాకిడి పెరిగింది. విషయం ఏమిటని తెలుసుకుందామని డా॥ జనార్దన్‌ హెడ్‌ నర్సును 
అడిగాడు. ఆనాటి ఈనోటా డా॥ జనార్దన్‌కు తెలిసిపోయింది. తాను చచ్చిపోయానని 
పుకారు బయటకు రావడంతో ప్రజలు తరలివచ్చారు. యింత మంది తనను ప్రేమించే 
గొంతులు ఉన్నాయని ఆనందపడాలో ఎవరో ఆకతాయిలు సృష్టించిన పుకారువల్ల 
యిది జరిగిందని బాధపడాలో తెలియక, తాను ప్రజల మధ్యకు వచ్చి “నేను చావలేదు, 
యిది తప్పుడు వార్తి అని అరుస్తూ అందరికీ అభివాదాలు తెలుపగానే వచ్చిన 
వారందరూ “జనార్దన్‌ బతికే ఉన్నాడు” అనుకుంటూ ఆనందంతో తిరిగి వెళ్ళడంతో 
కథ ముగుస్తుంది. వైద్యులకు (ప్రేమించే హృదయముంటుందని చాటే కథ ఇది. 

గంగమణి 25 సంవత్సరాల క్రితం వచ్చిన కథ. ఎవరి జీవితంలో ఎటువంటి 
సంఘటనలు జరుగుతాయో చెప్పలేము. గంగమణి చక్కని మహిళ. ఊరంతా 
మాట్లాడుకునేంత అందం. శంకర్‌ను (ప్రేమించి పెళ్ళి చేసుకుంది. శంకర్‌ ప్రగతిశీల 
అభ్యుదయ భావాలు కల్లి ఉండటం వల్ల తొందరగానే నక్సలైటు ఉద్యమంలోకి వెళ్ళి 
పోయాడు. సమసమాజాన్ని సాదిద్దాం అనుకున్నాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో 
శవమైనాడు. గంగమణి జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. వ్యవసాయ కూలీపనులు 
చేసుకుంటూ శంకర్‌ సృృతులతో కాలం గడుపుతున్నది. ఒకరోజు చెరువు కట్ట మీదుగా 
వస్తుంటే ఒక టీచరు ఎదురుపడి వయస్సు ఉంది, అందం ఉంది, బయట ఎందరో 
ఉన్నారు ఎవరినైనా చేసుకోమని సలహా యిస్తాడు. గంగమణి అందుకు ఒప్పుకోదు. 
తన జీవితం ఎలా ఉండాలో తనే నిర్ణయించుకుంటానని చెబుతుంది. గంగమణి 
ఒక దీరోధాత్త మహిళగా, స్వయం నిర్ణయాలు తీసుకునే మహిళగా కనబడుతుంది. 
బొందిడి పురుషోత్తమరావు : 

వచన కవిత్వం, మాత్రా చంధస్సుల్లో గేయ కవిత్వం, పాటలు, నాటకాలు 
బ్రాయగల బహుముఖ ప్రజ్ఞ కల్గిన బొందడి పురుషోత్తమరావు “మొగ్గ” అనే కథను 
రాసారు. యిది 1993వ సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 
ప్రచురితమైంది. ఆ గ్రామ పాఠశాలకు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టారు పోతన 
భాగవతంలో ఒక పద్య రత్నాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పఠించడంవల్ల 
విద్యార్థులు మంత్రముగ్ద్భులవుతారు. తెలుగు ఉపాధ్యాయులంటే పిలక, ధోవతి (పంచె) 
కండువా ధరించి ఉంటారని అనుకున్నారు. కాని ఈ తెలుగు మాస్టారు ఉంగరాల 
జుట్టు స్ఫురద్రుపి, మాటల్లో మాధుర్యం అందరినీ ఆకట్టుకున్నాయి. అందులో చక్కని 
రూపలావణ్యం కల్గిన వాణిప్రియ మాస్టారు ప్రేమలో పడుతుంది. 


58 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఒకనాడు నోటుపుస్తకంలో “తన నీడలో నా జీవితముంటుంద”ని జవాబు 
చెప్పాలని రాస్తుంది. అదే నోటు పుస్తకంలో స్కూలు అయిపోయిన తర్వాత కలువమని 
జవాబు ఉంటుంది. ఒంటరిగా వుండే మాస్టారు ఇంటికి పిలువడంతో వాణిప్రియకు 
భయం, ఆదుర్దా కలుగియింది. మాస్టారు ఇంటికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి 
లోపలికి వెళ్తాడు. ఆలోగా టీపాయమీద ఆల్బమ్‌ అందులో వేరే స్త్రీతో వాచస్పతి 
మాస్టరును చూడటం జరిగిపోతుంది. మొగ్గగా ఉన్న వాణిప్రియ వికసించి పరిమళాలు 
వెదజల్లాలికాని యవ్వనారంభ దశలోనే యిటువంటి సంఘటనలు జరుగకూడదని 
అనుకుంటాడు. వాణిప్రియ తనతప్పుని తెలుసుకుని మాస్థారును వేడుకొనడంతో 
ముగుస్తుంది. పాఠశాలల్లో యిటువంటి సంఘటనలు తరుచూ జరుగుతూ వుంటాయి. 
వాచస్పతి లాగా సమయస్పూర్తితో వాటిని పరిష్మరించుకోవాలి. ఎంతో ఆసక్తికరంగా 
చదివించే కథ ఇది. 
మాసపత్రి ఉషాకిరణ్‌ : 

తన సోదరితో కలిసి రసర్సురి సంకలనం తీసుకొచ్చారు. మాసపత్రి 
ఉషాకిరణ్‌, కథలు రాయడంలో ప్రతిభావంతురాలు. 1998లో “ఈ తరంపిల్లలు” 
కథ అచ్చయింది. పిల్లల విషయంలో తల్లితండ్రుల బాధ్యత, పిల్లల మానసికమైన 
ఎదుగుదలను తెలియజేసే కథ. యిది ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది. “ప్రేమించే 
మనసు” 2000 సంవత్సరంలో ఆంధ్రభూమిలో వచ్చింది. యిందులో సితార పెళ్ళి 
చూపులకు శ్రీహర్ష వచ్చినపుడు వారి మధ్య చోటుచేసుకున్న సరదా సంఘటనలు, 
ప్రేమ జనించడాలుంటాయి. ఉమ్మడి కుటుంబాలలో పుట్టి పెరగడంవల్ల ఒక పచ్చని 
సమాజాన్ని కలకనే కథలు రాస్తుంటారు. 
అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి : 

సాహితీ విమర్శలు, కవిత్వం రచించే అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి రెండు కథలు 
రాసారు. 1) మా ఊరు, 2) నేను సైతం. ఈ రెండు కథలు తనున్న గ్రామం 
నేపథ్యంలో వచ్చినవి. ఊరిలో అనుబంధాలు, డ్రైమలు, వరుసలు, ఊరిచుట్టు 
అల్లుకున్న పచ్చని ప్రకృతి గోదావరిలో ఈదులాడిన జ్ఞాపకాలతో పాటు ఊరి ప్రజలకు 
గోదావరి నదితో ఉన్న అనుబంధాన్ని ఉత్తమ పురుషలో ఈ కథలో చెప్పుకొచ్చారు. 
మరోకథ నేను కూడా తన స్వగతాలను చెప్పేది, మంచికథ. 


ఆధునిక సాహిత్యం 59 


నేరెళ్ళ హన్మంతు : 

ఒక ముద్రిత కథ మంజూషలో వచ్చింది. రాజేశం మాస్టారు. తన 
ఉపాధ్యాయునితో అనుబంధం గురించి రాసింది. గురువుల పట్ల భక్తి, గౌరవం ఏ 
విధంగా ఉండాలో చెప్పేకథ. కథలో నాయకుడు రచయితే కావడం విశేషం. మరోకథ 
“గోకుడు ఎల్లమ్మ”. యిది దిలావార్‌పూర్‌లో ఉన్న ఎల్లమ్మకు ప్రజలు “తట్టు” లాంటి 
వ్యాధులు సోకినపుడు మొక్కుకుని మొక్కులు తీర్చుకుంటారు. వ్యంగ్యం, హాస్యం 
మేళవించిన పన్‌కథ యిది. 


మంగ్గారపు దివాకర్‌ : 


నిత్య దర్శనాలు, శ్రీ మధుసూదన శతకం వంటి ఉత్తమ రచనలు అందించిన 
దివాకర్‌ “శుభోదయం” పేరిట ఒక కథరాసారు. యిది “నెమలీక నెలవంక” సాహితీ 
మాసపత్రికలో ప్రచురితమైంది. కథలు రాయగల నేర్చు ఉన్నా బాధ్యతల వల్ల రాయలేక 
పోతున్నానని అన్నారు. కుటుంబ బాంధవ్యాల్లో వచ్చిన గొడవలు చివరికి ఏవిధంగా 
పరిష్కరించబడుతాయో తెలియజెప్పే కథ. సమస్య తొలగిపోతుంది కనుక అందరికి 
శుభోదయమే! పాజిటివ్‌ దృక్పథంతో రాసిన కథ! 


మడిపల్లి రాజ్‌కుమార్‌ : 


చక్కని కవిత్వం, సామాజిక అంశాలే యితివృత్తంగా కవిత్వం రాసే రాజ్‌కుమార్‌ 
కథలు కూడా రాసారు. అవి 1) నత్తిగాడికథ, 2) వేములాడ బస్సు, 3) ఫన్‌ ద్ర 
మినిట్‌ (కథలు). వేములవాడ జాతరకు వెళ్ళే సమయంలో కలిగిన అనుభవాలను 
చెప్పే కథ “వేములాడబస్సు”, “ఫన్‌ ద్ర మినిట్‌” కథలన్నీ ఆల్‌ ఇండియా రేడియో 
ఆదిలాబాద్‌ కోసం రాసినవి. యిందులో హాస్యం, వ్యంగ్యం సునిశితమైన విమర్శతో 
సాగినవి. 


బి. కవిత్వం 
చుక్కా ధర్మరాజ్‌ : 
నిర్మల్‌ పట్టణంలోని వెంకటాద్రి పేటకు చెందిన చుక్కధర్మరాజ్‌ 1965 
సంవత్సరం చుక్క శివమ్మ, చుక్క రాములకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటి 


నుండి బి.ఎ. పట్టా పొందారు. ఆధ్యాత్మిక, తాత్విక ప్రసంగాలు, పాటలు పాడుతూ 
రచనలు చేస్తున్నారు. వివిధ కవిసమ్మేళనాల్లో కవితాగానం చేశారు. కరాటే స్వీయ 


60 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఆత్మరక్షణ విద్యలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వుంటూ వేలమందికి శిక్షణ 
యిస్తున్నారు. 

“యోగ” విద్యలో హఠయోగం చాల ప్రాచీనమైంది. నిర్మల్‌కు చెందిన 
సాత్మరాంయోగి (150 సంవత్సరాల క్రితం) గండిరామన్న ప్రాంతంలో వుండి దీన్ని 
సాధన చేశాడు. లభిస్తున్న “పాదయోగ ప్రదీపిక”ను రాసింది సాత్మారాం యోగి. ఈ 
పరంపర “నవనాథులు” నుండి వచ్చిందని మత్స్యేంద్రనాథుడు, అతని శిష్యుడు 
గోరక్షనాధుడు, స్వాత్మారాముడు, రయురండ మహర్షి తదితరుల సిద్ధ సంప్రదాయాన్ని 
విపులంగా విశ్లేషిస్తూ “నవనాథ చరిత్ర” అనే ఒక విలువైన పుస్తకం రాశారు. గండి 
రామన్న ప్రస్థానాన్ని యిందులో వివరించారు. కరాటే విద్యను మహిళలు నేర్చుకునేలా 
మరో పుస్తకం రాసారు. రెండూ అముద్రితాలే! 


నిర్మల శంకరశాస్త్రి వ 


నిర్మల్‌ పట్టణానికి చెందిన శివశ్రీ నిర్మల శంకరశాస్త్రి పింగళనామ సంవత్సరం 
శ్రావణ బహుళ దశమి నాడు (1916లో) జన్మించారు. శతాధిక గ్రంథకర్తగా కీర్తిని 
గడించారు. వైదిక శైవ సంప్రదాయానికి చెందిన అనేక (గ్రంథాలు రచించారు. 
శంకరశాస్త్రి రచనల్లో అందుబాటులో ఉన్నవి. ఇవి 1) బ్రహ్మసూత్ర భాష్యము, 
2) శ్రీమద్భగవద్గీత భాష్యాంధ్రీకరణము, 3) శ్రీ శివపురాణం, 4) గురుశిష్య సంవాదం, 
ర్‌) అయ్యప్ప పూజావిధానం, 6) (శ్రౌతశైవ సంధ్యావందనం. ఆయన రచించిన శ్రీ 
శివపురాణం శైవ సంప్రదాయాన్ని అనుసరించే వారికి అత్యంత ప్రీతికరం. 
చాలాకాలంగా “శ్రీ శైవ మహా పీఠానికి” అధిపతిగా ఉండి తను 91వ ఏట 2007లో 
పరమపదించారు. 

1934 సంవత్సరం గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి, 
శేషాద్రి రమణ కవులు, ఆదిరాజు వీర భద్రరావు పంతులు కలిసి “గోలకొండ” 
కవుల సంచికను వెలువరించారు. యిందులో నిర్మల శంకరశాస్త్రి “ప్రబోధము” 
అనే శీర్షికన మూడు పద్యాలు ప్రకటితమైనాయి. ధారాశుద్ధితో, సంస్కృత పదములతో, 
రమ్యంగా ఉన్న ఈ పద్యాలు అలనాటి పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

1.  మహానీయంబగు నాంధ్రదేశమున 

జన్మంబొంది నావీవు నీ 
గృహభాషన్‌ ప్రథమంబుగా జదువుటే 


ఆధునిక సాహిత్యం 61 


కృత్యంబు గానెంచి స 

త్య హవాసంబున మాతృసేవ కయినీ 
సర్వస్వ మర్పించి య 

న్వ హామీ సతృషకై కడంగుమిక 
విద్యార్థీ శుభాభ్యర్థివై 


2, ఆకలంకంబు త్రిలింగ భాషకును సామ్యం 
బెందు లేదంచు వ్యా 
పకముంజేయుటకై యవశ్యవిధిగా 
బాండిత్యముం బూని తా 
వక దృష్టాంతము చేత నాంధ్రులను గర్వం 
బొందుగా జేసి పా 
యక లోకంబును నుద్ధరింపు మిక 
విద్యార్థీ శుభాభ్యర్థివై!! 
శైవపీఠం ద్వారా ఎందరినో ప్రభావితాలను చేసిన పండితులు నిర్మల 
శంకరశాస్త్రి. 
యస్‌. రామారావు : 
సంగీత, సాహిత్య రంగాలలో అభినివేశం కలిగి ఆ రెండు రంగాలలోనూ 
విశేషంగా కృషిచేసిన నిర్మల్‌ పట్టణానికి చెందిన రామారావు 1918లో జన్మించాడు. 
1918 ప్రాంతంలో ఉర్చు మాధ్యమంలో చదువి ఉర్దూలో పాండిత్యం సంపాదించారు. 
“మార్చ” కలంపేరుతో ఉర్దూలో అనేక కవితలు రాసారు. రామారావు కవితలు 
అప్పటి ఉర్దూ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. 
తనకున్న సంగీత ప్రీతివల్ల “తబలా” అనే గ్రంథం రాశారు. ఉర్టూలోని 
(గంథం ఇది. “తబలా” అనే వాయిద్య పరికరం ద్వారా సంగీత, సాహిత్య లయ, 
శబ్ధ పరిజ్ఞానమును ఎలా అభివృద్ధి పర్పవచ్చో తెలియజేశారు. సాధికారికంగా రాసిన 
తబలా (గంథం సంగీత ప్రియులకు ఎంతో ఉపయుక్త కాగలదు. 
రామారావు తెలుగులో కూడా రచనలు చేశారు. కవితలు, కథలు రచించారు. 


62 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


అవి యిప్పుడు అలభ్యం. కథలు ఎంతో మనోజ్ఞములని బి.ఎన్‌. శాస్తి “ఆదిలాబాద్‌ 
జిల్లా సరస్వము”లో రాశారు. 
మారుగొండ నర్సింములు : 
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బుధవార్‌ పేటకు చెందిన మారుగొండ నర్సింలు 
100 సంవత్సరాల నాటివాడు. భజనలు, తత్వాలు, కీర్తనలు, మంగళారతులతో 
పాటు అనేక పద్యాలు రచించాడు. నర్సింలు రచనలు బహుళ ప్రాచుర్యంలో 
ఉన్నాయి. ముద్రిత రచనలు ఇవి. 
1. సద్గురు భజనలు 
2. కృష్ణార్జున యుద్ధం 
3. వేంకటేశ్వరుని స్తుతి 
నర్సింములు రచించిన పద్యాలలో మచ్చుకు కొన్ని... 
॥ఆ॥ మనుజులారా మీరూ! మహిలోన సద్దురున్‌ 
వెతికి సేవజేసి! వెడికొనెడి 
జనన మరణము నేటి జలధి ప్రవాహమున్‌ 
దాటి త్రోవజూపు ధన్యులార”! 
॥తీ॥ రూపరస గంధము లేక రూఢగాను 
ఉన్నా! దున్నట్లు ఉన్నదే! ఉపమలేక 
ఉన్న దేమియులేకను! ఉపమలేక 
యేమిగాకనె కానిదై! యేమిలేదు!! 
రమ్యంగా రాగయుక్తంగా ఉంటాయి ఆయన రచనలు. 
ద్యావత్‌ చిన్నయ్య : 
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడెంలో ఉండే అచలపరిపూర్ణ 
తత్వాన్వేషకులు, బహుగ్రంథకర్త, బహుభాషా కోవిదులు పరమేశ్వరయ్య శిష్యుడు 
నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ద్యావత్‌ చిన్నయ్య. శివతత్వంపై అనేక పద్య రచనలు 
చేశారు. నాటకాలు, మంగళారతులు, భజనలు, తత్వాగీతాలు అనేకం రాసిన ద్యావత్‌ 
చిన్నయ్య రచనలు ఆముద్రితాలు. ద్యావత్‌ చిన్నయ్య భజనలు తత్వాలను అనేక 
వేదికల వద్ద ప్రజానీకం పాడుకుంటారు. 


ఆధునిక సాహిత్యం 63 


వందసంవత్సరాల నాటి ద్యావత్‌ చిన్నయ్య రచనల మీద విసృత పరిశోధనలు 
జరుగవలసి ఉంది. 
శివశ్రీ మడిపల్లి వీరయ్య : 

మల్లికార్డున పండితారాధ్యుల వంశానికి చెందిన శివశ్రీ మడిపల్లి వీరయ్య 
పండితులు. శైవాగమాలను, యితర సాహిత్యాన్ని విస్తారంగా అధ్యయనం చేసినవారు. 
నిర్మల్‌ పట్టణంలోని సోమవార్‌ పేటకు చెందిన వీరయ్య తల్లిదండ్రులు శ్రీమతి మడిపల్లి 
అన్నపూర్ణ, శ్రీ మడిపల్లి భద్రయ్య 23.05. 1924న రక్తాక్షినామ సంవత్సర వైశాఖ 
బహుళ అష్టమి నాడు జన్మించారు. శైవ గురు సంప్రదాయాన్ని బోధించడం 
ప్రధానవృత్తి. ముద్రిత రచనలు 

1) శ్రీ వేముల వాడ రాజ రాజేశ్వర శతకం 
2) శ్రీ కాశీ విశ్వనాయక శతకం. 

“శ్రీ సరస్వతి శివకరీ సురనర వందితే శ్రీ సరస్వతీ వాసరపుర వాసిని భావ 
పాశంబుల బాపుమంబ” అంటూ కడు రమ్యంగా ధారాశుద్ధిగా సాగుతుంది వీరయ్య 
పద్య రచన. శివభక్తుల కథలు, శివలీలలు ఆయన రచనలో కనిపిస్తాయి. ఆయన 
పద్యాల్లో కాశీపురాన్ని విశ్వనాథున్ని, విశాలక్షీదేవిని వర్ణిస్తారు. “కావలి కాశివాసనను 
కారుణరూపక! విశ్వనాయకా” అంటూ వేడుకుంటాడు. సాంబుని జేరుమార్గము 
చక్కగా చూపుమంటారు. వీరయ్య రచనలు శివకవుల రచనల మాదిరిగా భక్యావేశంతో 
సాగుతాయి. 


ఎ.గంగారాం : 


లొహెస్రా మండలములోని కాండ్ల గ్రామానికి చెందిన ఎ.గంగారాం చాలా 
కాలంపాటు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చెందిన కొంత కాలానికి 
మరణించారు. బహుశా వారి వయస్సు చనిపోయే నాటికి 65 సంవత్సరాలుంటుంది. 
బహుభాషా కోవిదులు, తెలుగు, ఆంగ్లం, సంస్కృతాల్లో అపారపాండిత్యం గల మేధావి. 
అప్పటి కప్పుడు అశువుగా ఛందోబద్ధంగా పద్యాలు అల్లగలరు. రచనలు అనేక 
పత్రికల్లో ప్రచురితమైనాయి. ప్రధానంగా ప్రత్యూష మంజూష, మానస మాసపత్రికల్లో 
ఇవి వచ్చినాయి. శివలీలలతో పాటు అనేక గ్రంథాలు రాసిపెట్టుకున్నారు గాని ఏ 
ఒక్క రచనా అచ్చుకాలేదు. (ప్రజోత్పత్తి సంవత్సరంలో వెలువడిన ప్రత్యూష 
మాసపత్రికలో “శ్రీ బాసర సరస్వతీ దేవి ప్రార్థన” శీర్షికన రెండు పద్యాలు లభించాయి. 


64 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


(పే.నెం.1) 
॥కం॥ అమ్మా! శారదా! నిన్నది 
నిమ్ముల వేడని దినమది నిజముగ నున్నే! 
అమ్మా! రమ్మా రయమున 
కొమ్మా! నేనిడు నతులను కోరిక మీన్‌! 
ఆ॥వె॥ చిలుక పలుకులమ్మ చిరునవ్వులొలుకుచు 
నీదు కొమరకీవు నీడంజూపు! 
నీవు బ్రోవకున్న, నీడ దొరకబోదు 
కరుణ తోడ నన్ను కావుమమ్మ 
ధారాశుద్ధి, రామణీయకత, పదలాలిత్యంతో ఒప్పారు గంగారాం పద్యాలు 
వెలుగులోకి రావాల్సి ఉంది. 
తిరునగరి నారాయణ : 
శ్రీ రంగయ్య, వేంకటలక్ష్మి దంపతులకు నవంబర్‌ 15, 1915 సంవత్సరంలో 
నిర్మల్‌ పట్టణములోని నాయిడివాడలో జన్మించాడు. తెలుగులో ప్రాథమిక, మాధ్యమిక 
విశారద హిందీలో ప్రాథమిక, మాధ్యమిక, విశారదల్ని పూర్తి చేశారు. సంస్కృతం, 
ఆంగ్లం, తెలుగు, హింది, ఉర్దూ భాషల్లో పాండిత్యం సంపాదించారు. గీతా ప్రచారక 
మండలి ఆధ్వర్యంలో విసతమైన సాహితీ సేవను అందించారు. 
నిర్మల్‌ చరిత్రను సేకరించారు. వివిధ పత్రికల వారికి చారిత్రక అంశాలను 
తెలియజేసేవారు. మౌఖికంగా ఉన్న చరిత్రాంశాలను సేకరించి భద్రపర్చినారు. 
పుస్తకాలు ముద్రితంగా రాలేదు. అనేక పద్యాలు రచించినారు. అవికూడా యిపుడు 
అందుబాటులో లేవు. నిర్మల్‌లో సాహిత్యాన్ని పండించిన వారిలో నారాయణ ఒకరు. 
గాంధారి లక్ష్మణ్‌ : 
స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ ప్రతినిధిగా నిర్మల్‌ 
పట్టణంలో ప్రసిద్ధి చెందిన గాంధారి లక్ష్మణ్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేసి 
పదవీ విరమణ తర్వాత కొంతకాలానికి మరణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 
గుర్తింపుపొందారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో అద్భుత పాండిత్యం 
సాధించారు. సంగీతంలో ప్రావీణ్యముంది. స్వయంగా హర్మోనియం వాయించేవారు. 


ఆధునిక సాహిత్యం 65 


అనేక సభల్లో వివిధ అంశాలపై ప్రసంగించారు. 

తెలుగు, హిందీల్లో అనేక ఆధ్యాత్మిక, తాత్విక వ్యాసాలు రచించారు. ముద్రిత 
రచనలు ఏవీ అందుబాటులో లేవు. గీతా ప్రచారక మండలిని కొంత కాలం 
నిర్వహించారు. 
చిలుక ముక్కు నరహరి : 

భాషాకోవిదుడు పండితుడు ఉపాధ్యాయుడుగా కీర్తి గడించిన చిలుకముక్కు 
నరహరి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీమాన్‌ వరదాచార్యులు, శ్రీమతి 
అనంతలక్ష్మిలకు జన్మించారు. ఉద్యోగరీత్యా నిర్మల్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. 
ఆకాశవాణిలో, మనుచరిత్ర, వసుచరిత్ర ప్రబంధాలపై ప్రసంగాలుచేశారు. 
అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగం చేయడం ఆయనకెంతో సరదా! 
ముద్రిత రచనలు 

శ్రీమద్భగవ[ద్రామనుజ చరితము - కథాకథనము 

శ్రీ అలవందార్‌ల స్తోత్రరత్నము - స్వేచ్చానువాదము 

యముని వాకిట - అష్టోత్తర త్రయం 
ఆముద్రిత రచనలు 

సాహిత్యావలోకనము (సాహితీవ్యాసాలు) 

కరదీపిక (తెలుగు విద్యార్థులకు వ్యాకరణము, ఛందస్సు, వ్యాసాలు) 
గాలిమాటలు, 

నరహరి రచనలు చిరుమువ్వలు, ప్రత్యూష, సాధన, స్రవంతి 

సాహిత్య కౌముది తదితర పత్రికల్లో ప్రచురితమైనాయి. ఎక్కడలేని 
యమధర్మరాజు విగ్రహము దక్షిణ వాహినిగా పేర్గాంచిన గోదావరి తీర్ధస్థలం ధర్మపురిలో 
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఆలయ సందర్శకులు 
యమధర్మరాజును దర్శించి మొక్కుతారు. ఈ విశిష్టతను తెలియజేసే రచన “యముని 
వాకిటి” అందులో ఒకచోట రాస్తారు. 

“రక్షకుడ వీవు, రక్షితుడనేను 


దైవ నిర్మితమగు, ఈ సంబంధమును 


66 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


వీడక దయతో పాలించుము నన్ను 
అనాధనాథ ! ఆర్త జనేరక్షకా!” 
అంటూ నరహరి పద్య, గద్య రచనలతో పాటు హాస్యం, పరిహాసం, వ్యంగం 
మేళవించిన ఎన్నో రచనలు చేశారు. 
శ్రీమాన్‌ చక్రపాణి వాసుదేవాచార్య : 
హరికథలు రచించి గానం చేయడంతోపాటు కవితారచన దేవతా విగ్రహాల 
నిర్మాణం వాసుదేవాచార్య వ్యాపకాలు. వీరికి “హాస్యకథాచక్రవర్తి, అశుకవి” అనే 
బిరుదులున్నాయి. ఖానాపూర్‌ పట్టణానికి చెందిన శ్రీమాన్‌ చక్రపాణి వాసుదేవాచార్య 
తీవ్రంగా జబ్బుపడినపుడు కాల్వ నరసింహ స్వామి సన్నిధిలో రెండు సంవత్సరాలు 
ఉండి వ్యాధినుండి విముక్తి చెందాడు. అప్పుడే కవిత్వంలో ధారశుద్ధి అలవడి కాల్వ 
గ్రామంలో నెలకొన్న నరసింహ స్వామిపై “శ్రీ కాలువ నృకేసరీ శతకము” ను 
రచించారు. అష్టావధాని శిరిశినహళ్‌ పెరుమాండ్లాచార్యులు అశీరాక్షతలు 
అందించారు. ఆముద్రిత రచనలు 1) తిరుమంత్రార్థ సంగ్రహం, 2) భజనలు - 
కీర్తనలు, హారతులు, 3) వాస్తువిస్తరం - జ్యోతిషార చక్రం. 
11ఉ| మక్కువ తోడ నీవె పరమాత్మవు గావిని నీదు పాదముల్‌ 
మొైొక్కిభజింప చందునికి మోముక సారిటు జూపవేలనా 
చిక్కుల బారదోలి సరసీరుహలోచన చేరదీసి నీ 
చక్కని ప్రేమ జూపినను చయ్యన గావవె శ్రీ నృకేసరీ! 
అంటూ చక్కని పదాలతో భావముతో పద్యాలు రచించగట ప్రతిభ వంతులు 
వాసుదేవాచార్య. 
శ్రీ శిరిశినహళ్‌ పెరుమాండ్లాంచార్యులు : 
నిర్మల్‌ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయము దేవరకోట ఆలయంలో 
ప్రధాన అర్బకులుగా ఉండేవారు. సంస్కృతాంధ్ర భాషలల్లో పండితులు. బ్రహ్మపురి 
కాలనీకి చెందిన వారెందరో వీరివద్ద పంచకావ్యాలు నేర్చుకున్నారు. వీరు అనేక 
అవధాన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా శతావధానిగా అష్టవధానిగా గుర్తింపు 
పొందారు. వీరు అనేక పద్య, గద్య, రచనలు చేశారు. “శతావధాని” కోరుట్ల 
కృష్ణమాచార్యులు వీరికి సోదరులు. 


ఆధునిక సాహిత్యం 67 


సముద్రాల లక్ష్మణాచారి : 


దేవాలయ అర్బకులుగా పనిచేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల జుమ్మెరాత్‌పేట, 
కస్పా పాఠశాలల్లో హిందీ పండితునిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. హిందీ, 
తెలుగు భాషలల్లో పాండిత్యం సంపాదించిన సముద్రాల అనేక రచనలు చేశారు. 
అవి అముద్రితాలు. మాజీ కేంద్ర మంత్రి డా॥ ఎస్‌. వేణుగోపాలచారి - లక్ష్మణాచారి 
కుమారులు!! 
ఎస్‌. విద్యాసాగర్‌ రెడ్డి : 

దిలావర్‌పూర్‌ మండలంలోని సిర్గాపూర్‌ గ్రామంలో ఎస్‌. విద్యాసాగర్‌ రెడ్డి 
ఆగస్ట్‌ 1948న నారాయణరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా 
న్యాయవాది. ఆర్థిక, సామాజిక పరిస్థితులను నిశితంగా పరిశీలించి అనేక పుస్తకాలను 
వెలువరించారు. బ్రిటిషు కాలంలోని ఆర్థికవ్యవస్థ, నిజాంలకాలంలో ఆర్థికవ్యవస్థతో 
స్వాతంత్ర్య అనంతరం ఆర్థిక విధానాలు ఎలా ఉన్నయో తనదైన శైలిలో వివరించారు. 
కౌటిల్యుని అర్థ శాస్త్రంలో పేర్కొన్న అంశాలను, బ్యాంకుల పరపతి విధానాలను 
వ్యాఖ్యానించాడు. 
ముద్రిత రచనలు 

1) Maya 52002 (A House of illusions) 

2) For a better state (ఫర్‌ ఎ బెట్టర్‌ స్టేట్‌) 

3) Community Method of Production of wealth 

4) The Myths of Economic theories 

5) Sovereignty of people and sovereignty of state 

6) అర్థశాస్త్ర సిద్ధాంతాలు ఓ మిథ్య 

7) అతి పెద్ద నయవంచన 
నవాత్‌ మల్లయ్య : 

నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీప గ్రామమైన కొండాపూర్‌ గ్రామానికి చెందిన 
నవాత్‌ మల్లయ్య వృత్తిరీత్యా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ 
విరమణ పొందారు. తల్లిదండ్రులు నవాత్‌ దేవన్న మల్లమ్మలు. విద్యార్థులకు 
ఉపయుక్తమయ్యే సులభమైన పాటలు, కవితలు, నాటికలు రచించారు. పాఠశాలల్లో 


68 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


వాటిని ప్రదర్శించినారు కూడా. ముద్రిత రచనలు ఇవి 
1) పాటల పాఠాలు - గేయ సంపుటి 
2) నామాట - నాపాట (కవితా సంపుటి) 
3) కనిపించే దైవాలు (కవితా సంపుటి) 
ఉపాధ్యాయునిగా పనిచేసిన మల్లయ్య రచనలు ప్రబోధాత్మక, సందేశాత్మక 
రీతిలో వుంటాయి. ఉదాహరణకు 
“తల్లిమాట వినుచు తల్లిని పూజించి 
పుణ్యవంతులైరి పాండవులు చరితలోన 
తల్లి మాట వినుట - స్వర్గంబునకు బాట 
తల్లి మాట తేనెలొలుకు మాట” 
డి.ఎల్‌.ఎన్‌.చారి : 
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణానికి చెందిన డి.ఎల్‌.ఎన్‌. చారి కవి, రచయిత, 
నటుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన చారి పద్య రచనలు చేయడంలో ప్రావీణ్యత 
సంపాదించాడు. (ప్రముఖకవి, బహు గ్రంథ రచయిత, హరికథా గాయకుడు 
ధర్మపురియమునా చారి - రమాదేవిలకు 10.06. 1975న జన్మించాడు. తొలి ముద్రిత 
రచన శ్రీ బాసర సరస్వతీ శతకము. ఈ శతకాన్ని సరస్వతికే అంకిత మిచ్చాడు. 
అంకితమిస్తూ... 
“చదువులమ్మ నీకు చక్కని శతకమ్ము 
నంకితంబు జేతు ననవరతము 
కరుణ తోడ కవిని కనికరించుము తల్లి 
రక్ష వాసరాంబ రక్ష నీవే!!” 
చారి శతకరచన మకుటము “రక్ష వాసరాంబ రక్ష నీవౌతో సాగుతుంది. అన్ని 
పద్యాలూ ఆటవెలదులే 
“కులము కులమటంచు కులికేరు జగములో 
కులము లేక మనిషి కూడుదినడ 
కులము కన్న నేడు కృషితోడ మెలుగుమా 


రక్ష వాసరాంబ రక్ష నీవె!!” 


ఆధునిక సాహిత్యం 69 


ధర్మపురి యమునాచారి : 
అసలు విషయాలు తెలుపునదే వాస్తవము! ఒక్కసారి గాక పదేపదే పరిశీలించి 
తెల్పునదే వాస్తవము. నిజాన్ని దృఢపర్చునదే వాస్తవంగా భావించే ధర్మపురి 
యమునాచారి 85 సంవత్సరాల వయసులో తన భావాలను రచనల రూపంలో 
తెలుపుతుంటాడు. 
యమునాచారి కులాలను, మతాలను తీవ్రంగా విమర్శిస్తూ తనను తాను 
భగ్న జీవిగా ప్రకటించుకుంటాడు. మూఢాచారాలను, మూఢభక్తిని నిరసిస్తాడు. ముద్రిత 
పుస్తకాలను "National Book" పేరిట ప్రచురించి తనకున్న జాతీయవాద స్ఫూర్తిని, 
మానవతా వాద దీప్తిని చాటిన రచనలు ఇవి. 
1. కర్తవ్యము 
2. కనువిప్పు 
3. వాస్తవము 
4. శ్రీహరి గాథలు (హరికథలు) 
రచనల్లో ప్రబోధము, నైతికత, వాస్తవధర్మము, సేవానిరతి ప్రధానంగా 
కన్పిస్తాయి. 
“వాస్తవము” అనే పుస్తకంలో ఒక గేయం ఇది 
“ఆటా యిది బొమ్మలాటా! తోలుబొమ్మలాటా 
యిది బొమ్మలాటా! తోలు బొమ్మలాటా!! 
అరె! దానమిత్తునని తలచెడువానికి - ధనముండదు యింట్లో 
చిల్లిగవ్వనైన నివ్వనెంచడు - లోభలకే బహుధనమెంతో ॥ఆటా॥ 
ఆకలియని అరచెడువానికి - అన్నము అరుదతనింట్లో 
అజీర్ణము అని పలికెడు వానికి - బహుభక్షంబులు యింట్లో ॥ ఆటా॥ 
ఈ విధంగా అనేక చరణాలతో సాగుతుంది పాట. హిందీలో అనేక గీతాలు 
రచియించారు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బ్రహ్మంగారు, 
సంత్‌ కబీరు, వేమన, తుక్కారాం, జ్ఞానేశ్వర్‌, తులసీదాస్‌, త్యాగరాజు, అన్నమయ్య 
మొదలైన వైతాళికుల తాత్త్విక చింతనను తన రచనల్లో పలికిస్తారు. 


70 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


దాక్టర్‌ అప్పాల చక్రధారి : 
సామాజిక సమస్యలపై సమరం చేసేందుకు కవిత్వం రాసే డాక్టర్‌ అప్పాల 
చక్రధారి నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేటలో అప్పాల పోసాని, అప్పాల 
నర్సయ్య దంపతులకు 27.07. 1959న జన్మించారు. ఎంబిబిఎస్‌ తదనంతరం 
డి.సి. హెచ్‌ పూర్తి చేసి నిర్మల్‌లో పిల్లల వైద్యునిగా స్థిరపడ్డారు. 
వామపక్ష ఉద్యమాలతో, దళిత ఉద్యమాలతో అవినాభావ సంబంధం కల్గిన 
డాక్టర్‌ చక్రధారి “అవును నేను ఆదిలాబాదోన్న” అనే వచన కవితా సంకలనాన్ని 
2007లో ప్రచురించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అస్తిత్వాన్ని మట్టి పరీమళాలను, 
భాషా మధురిమను తన కవిత్వంలో అత్యంత సహజంగా పలికించారు. 
“మేమైతే ఈ మన్నుల పుట్టి నోళ్ళం 
ఈ మన్నుల పెర్గినోళ్ళం 
ఈ మన్నుల గల్సి పోయేటోళ్ళం 
ఈ మన్ను పువ్వులం” 
అంటూ మట్టితో ఉన్న బంధాన్ని డ్రైమను వ్యక్తపరుస్తాడు. తన అనుభవాలను, 
ఆక్రందనలను అచ్చమైన తెలంగాణలో వ్యక్తం చేయడం చక్రధారి ప్రత్యేకత! 
రాజకీయ అంశాలతో కవిత్వం రాసిన వారిలో చక్రధారి ఒకరు. “జలగ” 
అనే రచనలో ఈ భాగం... 
“ఆ పార్టీ ఆఫీసులో చెట్లు సైతం 
విషవాయువులే వదులుతాయి 
అక్కడ పూలు నవ్వుతూ ఏడిపిస్తాయనీ 
పచ్చనీ గడ్డి కూడ ముక్షై గుచ్చుకుంటుందని 
తెల్లని పాలు నల్లగా కనిపిస్తాయనీ 
నీళ్ళు నిప్పులవుతాయని 
అక్కడ ఆమ్షవర్షం కురుస్తుందని” 
రాజకీయ నిజరూపాన్ని ప్రతిభావంతంగా, కవితాత్మకంగా చిత్రించారు. 
అవినీతి, బంధుప్రీతి, స్మాంలు, స్కీములు, స్విస్‌బ్యాంకుల్లో నల్లధనం తదితర అనేక 
అంశాల్ని “జలగ” లో స్పృశించారు. చక్రధారి కవిత్వ లక్ష్యం సామాజిక ప్రయోజనం. 


ఆధునిక సాహిత్యం 71 


డాక్టర్‌ కె.మురళీధర్‌ : 

చిన్నతనంలో ప్రభవించిన పల్లె సంస్కృతిని భావ తరంగాల రాగ మాలికలతో 
చిత్రించగల ప్రతిభావంతుడు డాక్టర్‌ మురళీధర్‌. బోధ్‌ మండలం కనుగుట్ట గ్రామంలో 
15. 07. 963 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు గంగారెడ్డి సాయవ్వ. పిల్లల 
వైద్యునిపుణునిగా నిర్మల్‌లో వైద్య సేవలందిస్తూ యిక్కడే స్థిరపడ్డాడు. వ్యాసాలు, 
నాటకాలు, పద్యాలు, వచన కవిత్వం తదితర ప్రక్రియల్లో సరళసుందరంగా 
భావగర్భితంగా రచనలు చేశారు. ముఖ్యమైన రచనలు ఇవి. 

1) సార్వభౌమ శతకము 

2) నాదుమాట శతకము 

3) కళా సందర్శనము - నాటకము 

4) పల్లెశోభ (పల్లె పద్య ఖండ కావ్యము) 

“పల్లెశోభొ ముద్రిత కావ్యము. మిగతావి ఆముద్రితాలు. మురళీధర్‌ రచనలు 
“సాహితీకౌముది”, “తెలంగాణ సోయి, విహారి” లాంటి పత్రికల్లో ప్రచురితమైనాయి. 
పిల్లలకు సంక్రమించే వ్యాధులపై రాసిన వ్యాసాలు మెడికల్‌ జర్నల్స్‌లలో ప్రచురితమైనాయి. 

“పల్లెశోభ” ఖండకావ్యములో అన్ని పద్యాలు సీసాలు, ఆటవెలదులు మరియు 
కొన్ని తేటగీతి పద్యాలు, కందపద్యాలు, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము 
వంటి వృత్త పద్యాలుకూడా ఉన్నాయి. పుట్టిన ఊరుపై మమకారం కవులకు ఎన్నడూ 
చావదు. డా॥ మురళీధర్‌ అంటారు 

“నా గ్రామమే నాకు పంచప్రాణాలు 
స్వర్గసమమ్ము మజ్జన్మ భూమి 
నా పల్లేయే నాకు నా గురుదైవమ్ము 
పూజాఫలమ్ము నా పుట్టినూరు 
హిత బాంధవ వయస్య శతకోటి రాజన్య 
కలితమై యొప్పనా గ్రామ జనము 
పెద్ద పెద్ద నగరాల విభవంబు నే నొల్ల 
పల్లెయే మమకార పట్టణంబు” 
అంటూ ఊరి (ప్రేమను వెల్లడిస్తాడు. పల్లెపడుచుల నిసర్గ సౌందర్యం, నవనీతమైన 


72 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ప్రజల మనస్సువల్ల తనకు దైవతుల్యమైన దండిమనుషులుగా వారు కనబడతారని 
చాటుతాడు. పద్యం అందంగా, భావనాబలంతో, అలంకారంతో, గానయోగ్యంగా 
రచించడం తెలిసిన కవి డా॥ కె.మురళీధర్‌ 

పోతుగంటి సత్తెన్న : 

పసిపిల్లల వదనాల్లో ఎప్పుడూ ఆనందం విరబూయాలి అనికలగనే కవి 
పోతుగంటి సత్తెన్న రచనల్లో జాతీయతా భావం సామాజిక చింతన, మానవుల 
మధ్య ప్రేమపూర్వక సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తాడు. పాటలు, కవితలు రాస్తూ 
గానం చేసే సత్తెన్న కష్టాల కడలిని ఈదుతూ రుతువులను జీవనగమనానికి ప్రతీకగా 
తీసుకుంటూ “చిగురించిన తెలంగాణ ఆశ” అనే కవితా సంకలనాన్ని ప్రచురించాడు. 
సత్తెన్న ఉపాధ్యాయవృత్తిని కొనసాగించి పదవీ విరమణ చేశారు. 

“చినుకు చినుకు రాలుతుంటే 

పుడమి పులకరించి పురుడు పోసుకుంటుంది” 
అంటూ రమ్యమైన భావనతో కవితలు చెబుతారు. 
కోనేటి ఓంప్రకాశ్‌ : 

నిర్మల్‌ జిల్లా కేం[ద్రంలోని భాగ్యనగర్‌కు చెందిన కోనేటి ఓం ప్రకాష్‌ కోనేటి 
వేంకటాంబ, కోనేటి బలరాములకు 09.09. 1957న జన్మించాడు. వ్యాపారంచేస్తూ 
స్థానిక శ్రీ రాధాక్రిష్టమందిరంలో పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు. పాటలు, భజన 
తత్వాలు అధికంగారాసే ఓంప్రకాశ్‌ భాగవత రత్న శ్రీమాన్‌ గుజ్జె భూమయ్య (సిరిసిల్ల) 
గారి ఆశీస్సులతో రచనలు సాగిస్తున్నానని అంటారు. ముద్రితరచనలు. 

1) సంకీర్తన మాలిక 

2) గీతాసారము 

3.) శ్రీ గర్భగీత (హిందీ నుండి తెలుగు అనువాదం) 

“సద్దురు చరిత్ర” ఆముద్రిత రచన. మలయాళ సద్గురు గీతాశ్రమ 
సంప్రదాయంలో ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతున్నది. భక్తులు పాడుకునే 
విధంగా భజన గీతాలు, తత్త్వ సంబంధమైన అంశాలు గురువు పట్ల భక్తిని కనబర్చి 
గీతాలు, గురువు స్తుతి శ్లోకాలు ఆయన రచనల్లో ప్రధానంగా కన్పించే అంశాలు 
మంగళహారతులు స్థానికులు విరివిగా పాడుకుంటారు. 


ఆధునిక సాహిత్యం 73 


వి.మురళీధర జోషి : 

పోనకల్‌ (పానకంటి) గ్రామానికి చెందిన వి. మురళీధరజోషి స్థానిక శ్రీలక్ష్మీ 
వేంకటేశ్వర స్వామి ఆలయానికి అనువంశిక పూజారులు. పొనకంటి రామరాజకవి 
ప్రభావంతో అనేక భజన గీతాలు రచించారు. దేవాలయంలో భక్తుల బృందాన్ని 
ఏర్పాటు చేసుకుని భజనలు చేయడం, కొత్తరచనలు చేయడంతో పాటు తాత్త్విక 
సంభాషణలు చేసేవారు. కొంతమంది కవులతో కలిసి “పొనకంటి శ్రీలక్ష్మి వేంకటేశ్వర 
స్వామి భజన గీతాలు” పేరిట 2006లో ఒక సంకలనం వెలువరించారు. జోషిరాసిన 
ప్రజాదారణ పొందిన పాట ఇది. 


“సమయా మిదేరా! గోపాల క్రిష్ణా ॥సమయా॥ 

సమయమిదేనన్ను సవరించె దొరవయ్యి! యిమ్మాహి 

కఠినంబు దలచుటింకేటికి! ప్రేమగల దైవంబు 

టంచును! నా మనంబున నిన్నెనమ్మితి !! శ్యామ 

లాంగనీ కింతకోపము ఏమిటికి వచ్చెనో! ॥సమయా॥। 

యక్షగానాల బాణీల్ని తీసుకుని భజనకీర్తనలు రాసినట్లు అన్పిస్తుంది. మధుర 
భక్తితో దేవుణ్ణి ప్రశ్నించడం, కోపమెందుకు నామీదయని అడగటం నీవే నాకు రక్షా 
అని ప్రాధేయపడటం కనబుతుందది. 
ఆకుల కిషన్‌ : 

“ఓ...ఓ వైకుంఠధామా బ్రోవరా! మనసారా పిలిచితీ! కరుణించవేరా 
కమలాకరా!” అంటూ భక్త జనరంజకంగా ఉండే ఈ పాటను ఆకుల కిషన్‌ రచించారు. 
పొనకంటి గ్రామానికి చెందిన భక్తులు శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తూ అనేక భజనగీతాలు 
రచించారు. 


“ఓ కోదండ రామయ్యా మామొర వినవయ్యా! 

నీ పాద సేవా! ముక్తికి త్రోవా! మాకియ్య రావయ్యా” అంటూ 
బ్రహ్మయ్య (ఆయుర్వేద వైద్యులు) : 

నిర్మల్‌ పట్టణములోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు 
బ్రహ్మయ్య అచలపరిపూర్ణ తాత్విక పంథాలో అనేక రచనలు చేశారు. శ్రీకృష్ణుడు, 
సాందీపుడు, వేమన, శ్రీధరాచార్యులు తదితరులందరు గురుపరంపరలో అచల 
సిద్ధాంతాలను ప్రజలకు వివరించినవారేనని బ్రహ్మయ్య భావన! తత్తగీతాలు, భజన 


74 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


గీతాలు, మంగళ హారతులు రచించారు. ఒకతత్త్వము ఇది. 
1.  యేమిరా యిజనన మరణా భ్రమలు నీకు యెలరా 
కామక్రోథా లోభములు! కాలధర్మంబూలురా ॥యేమిరా॥ 
2, యెనుబది నాలుగు లక్షలా యోనులందు నీవురా! 
మానక తిరిగేవు యనెరా! మన శాస్త్ర పురాణాలురా! 
8. ఆలు పిల్లల భ్రమలో నీవు! కాలము గడపాకురా! 
కౌలు ధెలియా గురిని జెరి! నాలుగు జే వలు ధీయరా! 
ఈ విధంగా సాగుతుంది వారి తత్వరచన! అచల సిద్ధాంతరచనలు అన్నీ ఈ 
విధంగానే ఉంటాయి. 
నల్లా రాంరెడ్డి : 
పొడుపు కథలు, సామెతలు, సూక్తులు, లోకోక్తులు, చాటువులు తెలుగు 
వారి సాంస్కృతిక వారసత్వంలో భాగం. ప్రజలు తమ పని పాటల సందర్భంలో 
అనేక సామెతలు పుట్టించారు. యివి జీవితాలకు అతిసమీపంగా వుండటంతో అవి 
లోకన్యాయాన్ని చాటేవి. వీటన్నింటిని ఊరూరా తిరిగి సేకరించి పుస్తక రూపంలో 
తెచ్చాడు కడెం మంటలలోని చిట్యాల గ్రామానికి చెందిన సల్లారాంరెడ్డి. వృత్తిరీత్యా 
ఉపాధ్యాయుడు. ప్రవృత్తితో సామెతలు, లోకోక్తులు, భజనగీతాలు సేకరించారు. 
వెంట్రిలాక్విజం (మాట్లాడే బొమ్మ) ప్రదర్శనలో నిష్టాతుడు. 
ముద్రిత రచనలు 
1) నవయుగ భజనమాల 
2) జనసూక్తం 
3) పొడుపు కథలు (శాస్త్రాలు) 
ఆముద్రిత రచనలు 
1) రైతే రాజు బుర్రకథ 
2) నవరస జానపద గేయాలు 
3) నవోదయ కవితలు. 


ఆధునిక సాహిత్యం 75 


గోవిందుల శ్యామసుందరాచార్య : 

గోవిందుల శ్యామసుందరాచార్య కరీంనగర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం 
మండలం సమస్మాన్‌ బండలింగాపురం గ్రామంలో జన్మించాడు. తల్లితండ్రులు గోవిందు 
లక్ష్మణాచార్యులు, గోవిందు రామరత్నమ్మ. వీరి కుటుంబం అయిదు దశాబ్దాలుగా 
నిర్మల్‌ పట్టణంలో స్థిరపడింది. ముద్రిత రచనలు 

1) చిరుమువ్వలు 

2) ప్రత్యూష 

3) కరీంనగర్‌ జిల్లా రచయితల సంపుటి 

4) శ్రీ వాసర సరస్వతి శతకము 

ర్‌ ధర్మారం కోతిదేవుని ఉయ్యాలపాటలు 

ఇంకా అనేక దేశభక్తి గేయాలు, పద్యాలు, మంగళహారతులు రచించారు. 


ఆముద్రిత రచనలు 
1) శ్రీ శ్రీనివాస శతకము 


2) లింబాద్రి లక్ష్మీ నరసింహ శతకము 
3) వచన కవితా సంపుటి, 
సరస్వతీ శతకము అర్థవంతంగా, గానయోగ్యంగా ఉంది. అందు ఒక పద్యము 
“సత్య లోకపు రాణివి సాధ్వినీవు 
విమలవీణాధరివి యౌచు విశ్వమునకు 
విద్యలొసగెడి తల్లివే వేదవినుత 
వందనమ్ములమ్మ వాసరవాణి! రాణి!” 
డాక్టర్‌ కోవెల శ్రీనివాసాచారి : 
ముథోల్‌లోని ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్‌ 
కోవెల శ్రీనివాసాచారి పద్య, గద్య రచనలు అనేకం చేశారు. ఖానాపూర్‌ మండలంలోని 
పెంబి వెంకటేశ్వర్‌ ఆలయాన్ని ప్రస్తుతిస్తూ “పెంబి శ్రీ వేంకటేశ్వర శతకం”ను 
రచించారు. బాసర సరస్వతి దేవి స్తుతులు, ఆలయ విశిష్టతలపై పరిశోధన చేసి 
డాక్టరేటు సాధించారు. అనేక పద్యాలు రచించారు. 


76 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


టి.లక్ష్మృయ్య : 
పదవీ విరమణ చెందిన ఉప విద్యాధికారి నిర్మల్‌ పట్టణానికి చెందిన లక్ష్మయ్య 
పద్య, గద్య రచనల్లో సాహితీ కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతిభావంతులు. 
ఆదిలాబాద్‌ కేంద్రంగా “శైవలిని” నిర్మల్‌ పట్టణ కేంద్రంగా “చిరుమువ్వలు” అనే 
సాహితీ సంకలనాలను వెలువరించారు. నిర్మల్‌ పట్టణంలో “భారతీ కళానికేతనము” 
అనే సంస్థను స్థాపించి నిర్వహించారు. సంస్టద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలు 
థి థి థి 
నిర్వహించారు. 
సుజాతరావు నీరడి : 


జిల్లాలోని స్త్రీవాద రచయిత్రి సుజాతరావు నీరడి. జైనద్‌ మండలంలోని గిమ్మ 
గ్రామంలో మల్లేష్‌ ప్రమీల దంపతులకు 18.9. 1981న జన్మించారు. నిర్మల్‌లో 
స్థిరపడి రచనా వ్యాసంగం ప్రారంభించారు. సుజాతారావు రాసిన పలు కవితలకు 
ఎక్స్‌రే, భూమిక అవార్డులు వరించాయి. 

2003లో రాసిన “విరిగిన నాగళ్ళు” కవితలో వ్యవస్థలోని లోపాలను ఎత్తి 

“మనీప్తాంటుగా మారిన 

ఈ మనుషుల గూర్చి ఏ గీతం పాడాలి 

సాంద్రత తగ్గిన జాతిగుండెల్లోంచి 

జాతీయ గీతం పొంగి పొర్లుతుందా?” అంటారు. 
పత్తి శివప్రసాద్‌ : 

నాలుగు దశాబ్దాల క్రితం మిత్రులు గుడిహాళం రఘునాథం, దామెరరాములు, 
నందిని సిధారెడ్డి, డాక్టర్‌ చక్రధారిలతో కలిసి సాహితీ ప్రయాణం మొదలు పెట్టాడు. 
నిర్మల్‌ పట్టణంలోని గాంధీ చౌక్‌లో శంకర్‌, పార్వతిలకు జన్మించాడు. 

సమాజంలోని రుగ్మతలకు చలించి కవిత్వం రాయడం కవికున్న స్పందనను, 
సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. నాల్గుగోడల మధ్య తీరుబడిగా కవిత్వం రాసిన 
కవుల జాబితాలో పత్తి శివప్రసాద్‌ రాలేడు. ఆయన కవిత్వం సమాజంలో 
క్రియాశీలకమైన మార్చును, సంఘర్షణను ప్రజల చైతన్యాన్ని చిత్రిస్తుంది. “వేయి 
వాయిద్యాలు ఒకేసారి మోగుతూ తుఫాను కాళరాత్రిలో సముద్రపు ప్రళయ 


ఆధునిక సాహిత్యం 77 


ఘోష-హోరెత్తి అరుస్తోన్నా సీసం పేరుకుపోయిన చెవులకు వినిపించడంలేదు” 
అంటూ ఉద్యమాలు, ఊరేగింపులు, విన్నపాలు కొయ్యగుర్రం వంటి జడప్రాయులకు 
వినిపించడం లేదని అంటాడు. అలిశెట్టి ప్రభాకర్‌ వలె చిన్ని చిన్న పదాలతో బలమైన 
భావం పండించడం పత్తి శివప్రసాద్‌ విశిష్టత. వ్యంగ్యం, హాస్యం, రాజకీయ వ్యవస్థపై 
ధర్మాగ్రహం ఈయన కవితల్లో ప్రధానవస్తువులు. కవులకు పంచాంగకర్తలకు పండుగ 
“ఉగాది” దీనిని తనదైన శైలిలో... 

“ఉగాది పచ్చడి మారింది 

రెక్కాడితే గాని డొక్కాడని జనానికి 

పని దొరికిన ప్రతిరోజు పండుగే” నంటాడు. 

కవితా సంకలనం రావాల్సివుంది. వేలాది కార్టున్లు వేశాడు. కార్టున్త సంకలనం 
వెలువరించనున్నారు. 
గడ్డపు గజ్ఞారం : 

నిర్మల్‌ జిల్లాలోని కుంటాల మండల కేంద్రానికి చెందిన గడ్డపు గజ్ఞారాం 
భూమయ్య, భూమవ్వ దంపతులకు 8 అక్టోబర్‌న 1960న జన్మించారు. కేవలం 
10వ తరగతి వరకు చదివి శ్రీదయానంద బొల్లము మల్లయార్యులు (నాందేడ్‌)గారి 
వద్ద ఆచలము అభ్యసనం చేసి సత్యానంద గడ్డపు గజ్జారాంగా మారారు. వృత్తిరీత్యా 
మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని రత్నగిరి భోకర్‌ పి.డబ్యు.డి. శాఖలో ఆఫీస్‌ 
చౌకిదారుగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక పంథాలో రాజయోగము ఉపాసన చేస్తూ పద్యాలు, 
తత్వాలు, కీర్తనలు, మంగళ హారతులు విరివిగా రచించారు. 

ముద్రిత రచనలు ఇవి ... 

1) అచల పరిపూర్ణ నిజగురు సద్విచార తత్త్వ సంకీర్తనములు 

2) జన్మ కర్మ నివారణ కందార్థ దరువులు 

8) భ్రాంతి రహిత తత్త్వ కంద పద్యములు 

4) రాజయోగి రహస్యార్థ సీస పద్యములు 

5) గురుశిష్య తత్త్వ విచారణ సంవాదము 

6) నిత్యానుష్టానము పరంపరధ్యానము 

7) పూజామంగళారతులు 


78 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


రి) కుంటాల గజ్జెలమ్మ దేవీ స్తవం 
9) భక్తి గీతములు 
అచలపరిపూర్ణ సంద్రపాయ గురుపీఠం “శ్రీ శివరామ దక్షిత గురుపీఠము” 
ప్రేరణతో రాజయోగము అభ్యసిస్తూ రచనలు చేస్తున్నారు. కుంటాలలో నెలకొన్న 
గజ్జెలమ్మ (గ్రామదేవత లక్షలాది మందికి యిలవేల్పు. ఆ దేవతను ఉద్దేశించి పద్యాలు, 
పాటలు, మంగళ హారతులు రచించారు. ఒక పద్యం (గీతం) ఇది 
గీ॥ తల్లి కావడమే మమ్ము తన్విదీరు 
అంబరక్షించేమమ్ము - అనఘ చరిత 
శాంభవీ మమ్ము సాకు మాశంక దీర్చి 
వసుధ కుంటాల గడ్డపు వీర కవీంద్రు! 
సేవకుడ గజ్జారాము నీ సేవజేయు 
చెంత జేరిన దాసుని చింత దీర్చు! 
రచనలపై అచల సంప్రదాయంతో పాటు స్థానిక కవులు బోయధర్మయ్య 
పంతులు ప్రభావం ఉన్నట్లు మంగళ హారతులను బట్టీ తెలుస్తున్నది. 
మట్ట భూమన్న: 
నిర్మల్‌ పట్టణములోని బుధవార్‌పేటకు చెందిన మట్టభూమన్న వృత్తిరీత్యా 
ఉపాధ్యాయుడు. సాహిత్యాభిలాషి, పదవీ విరమణ పొందిన తర్వాత రచనా వ్యాసంగం 
మీద దృష్టిని కేంద్రీకరించి చక్కని రెండు శతకాలు రచించాడు. 
అవి 
1) జైభీం శతకము 
2) రైతు శతకము 
తల్లి తండ్రులు మట్ట పెద్దలక్ష్మి, మట్టరాజన్న (రాజలింగు)లకు మొదటి రచన 
“జై భీం శతకము” అంకితమిచ్చాడు. మానవ సంబంధాలు అంటేనే మనిషి మరొక 
మనిషికి మధ్య ఉన్న సంబంధం. ఇది కుల సంబంధంగా, ఆర్థిక సంబంధంగా 
మారిపోయింది. మాలమాదిగలు వాటి అనుబంధకులాలు ఊరికి దూరంగా వెలివాడల్లో 
అంటరాని వారిగా బతకడం హేయకరం. అగ్రవర్ణాలు, పాలకులు, మతోన్మాదులు 
ఈ వ్యవస్థ యిలాగే వుండాలని వారు బానిసలుగా బతుకులు కొనసాగాలని 


కోరుకుంటున్నారు. అందుకే అనేక చోట్ల దళిత స్రీలమీద అత్యాచారాలు, దళిత 
ఆధునిక సాహిత్యం 79 


యువకులమీద దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దళితి స్పృహతో 
మట్టభూమన్న జైభీం శతకము రచించాడు. 
ఆటవెలదిలో సాగిన ఈ పద్యాలకు మకుటం “విశ్వమెంత వింత వినర 
భూమ” అంటూ సాగుతుంది. యిది విశ్వదాభిరామ వినుర వేమ”కు అతి సమీష్యంగా 
వున్నట్లు తోస్తుంది. ఉదాహరణకు కొన్ని పద్యాలు. 
అ॥వె॥ కులపు మదము తోడ కుటిలహృదయులౌచు 
పెద్దలయిన తుదకు పిన్న లయిన 
ఓరి, ఓసి యంచు ఘోరంగ పిలువరే 
విశ్వ మెంత వింత వినర భూమ! 
ఆ॥వె॥। పాలు పిదుకు వేళ పాలేరు కులమును 
తలప బోరు మదిలొ తల్లులెవరు 
పాలు ఇంట నిడిన పాలేరు చులకౌను 
విశ్వ మెంత వింత వినర భూమ! 


ఆ॥వె।॥। ముల్లు లేని కర్ర ఇల్లులేని మనిషి 
తాళిలేని పెళ్ళి తలప వచ్చు 
కులుము లేని వాని ఇలను కాంచగలేము 
విశ్వ మెంత వింత వినర భూమ! 
అంకం రాములు : 


నిర్మల్‌ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు అంకం రాములు. గత ఇరవై 
సంవత్సరాలుగా రచనలు చేస్తున్నారు. వివిధ కవిసమ్మేళనాల్లో కవితాగానం చేస్తున్నారు. 
ముద్రిత రచనలు 


1) స్వామి దయానందగిరి చరిత్ర 

2) స్వామి దయానందగిరి “అష్టోత్తర శతనామావళి” 

3) నిర్మల్‌ చరిత్ర 

హిందీ పండితులుగా పదవీ విరమణ చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో 
పలు వ్యాసాలు రచించారు. స్థానిక నిర్మల్‌ చరిత్రను సంకలనంగా వెలువరించారు. 


80 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఎన్‌.లింగేశ్వర్‌ : 

నిర్మల్‌ పట్టణానికి చెందిన లింగేశ్వర్‌ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి పదవీ 
విరమణ పొందారు. భగవద్గీతా ప్రచారమండలి బాధ్యులుగా విశిష్ట సేవలందించారు. 
హిందీ, తెలుగు భాషల్లో విశేషమైన ప్రతిభను కల్గిన లింగేశ్వర్‌ రచనలు రెండుభాషల్లో 
ప్రచురితమైనాయి. ఆయన కవితలు “చిరుమువ్వలు” సంచికలో ప్రచురితమైనాయి. 
ఆర్యసమాజ సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తెస్తూ పలు ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. 
ఏలేటి రుక్మారెడ్డి : 

నిర్మల్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఏలేటి రుక్మారెడ్డి సిర్జాపూర్‌ 
(గ్రామంలో నారాయణరెడ్డి, లక్షమ్మ దంపతులకు 1946 సంవత్సరంలో జన్మించాడు. 
నిర్మల్‌ పట్టణములోని వెంకటేశ్వర థియేటర్‌, నారాయణ థియేటర్‌లతో పాటు షాపింగ్‌ 
కాంప్లెక్సుల నిర్వహణ చేపట్టి 2016 సంవత్సరంలో మరణించారు. “మార్చు” అనే 
నవలను రాసి 2002లో ప్రచురించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగుల్ని 
ఉపయోగించుకుని స్వార్ధపరులు కోట్లకు పడుగలెత్తి రాజ్యాంగ వ్యవస్థలను సవాలు 
చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి క్యాన్సరులా వ్యాపించి పోయింది. నీతి, నిజాయితి 
ఉట్టి పదాలుగా మిగిలిపోయాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలది అనే భావన స్థానంలో 
సంపన్నులది, ఓట్లు కొనుగోళ్ళు చేసే వాళ్ళదిగా మారిపోయింది. ఇలాంటి సమయంలో 
గ్రామస్థాయి నుండి పట్టణాల వరకు వ్యక్తుల్లో, ఉద్యోగుల్లో మేధావుల్లో, నాయకుల్లో 
మార్చు వచ్చినపుడు జనరంజకమైన, అవినీతి రహితమైన సమాజం నిర్మించడం 
సాధ్యమే నంటూ “మార్పు” నవల ద్వారానిరూపించే ప్రయత్నం చేశారు ఏలేటి 
రుక్మారెడ్డి. 
ఆర్తి నరసింహస్వామి : 

తెలుగు భాషాభిమాని తెలుగు పండితులు రచయితలుగా గత ఐదు 
దశాబ్దాలుగా వెలుగొందుతున్న ఆర్తి నరసింహాస్వామి ఖానాపూర్‌ మండలంలోని 
విద్యానగర్‌కు చెందినవాడు. జన్మస్థానం కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి. తల్లి తండ్రులు 
ఆర్తి లక్ష్మీ నర్సయ్య, ఆర్తి నర్సమ్మ. ఫిబ్రవరి 10, 1944న జన్మించారు. వృత్తిరీత్యా 
నిర్మల్‌ జిల్లాలో స్థిరపడ్డారు. నిర్మల్‌ పట్టణంలో 26 సంవత్సరాలు భాషోపాధ్యాయులుగా 
పనిచేసి వేలాదిమంది శిష్యులకు తెలుగుపై మక్కువను కల్లించారు. స్వయంగా 
“శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి” గ్రంథాలయాన్ని గత ఐదు దశాబ్దాలుగా నిర్వహిస్తూ 


ఆధునిక సాహిత్యం 81 


ఉచితంగా ఇంటింటికి గ్రంథాలు యిచ్చి చదివిస్తున్నారు. యిప్పటికీ అనేక ఆధ్యాత్మిక 
[గ్రంథాలను ఉచితంగా పంపిణి చేస్తున్నారు. ఆయన రచించిన పుస్తకాలు... 

1) భాషాలక్షణ దీపిక (వ్యాకరణాంశలతో కూడినది) 

2) వ్యాస తరంగిణి (విద్యార్థులకు ఉపయుక్తమయ్యే వ్యాసాలు) 

8) తెలుగు రచన (ఉమా పబ్లికేషన్స్‌ వారు విక్రయించే తెలుగు వాచకాలు) 

4) ఉషోదయం (కవిత్వం) 

ర్‌) చిరుమువ్వలు (కవిత్వం) 

6) బతుకమ్మ - పీచర కోతిదేవుని ఊయల పాటలు 
మొదలైన రచనలు చేశారు. భాషాలక్షణ దీపిక హైస్కూల్‌ విద్యార్థులకు ఉ 
పయుక్తమయ్యే వ్యాకరణ రచన. సులభంగా వ్యారణం (గ్రహించడానికి యిది 
ఉపయోగ పడుతుంది. “వ్యాసతరంగిణి”లోని దాదాపు 80 వ్యాసాలు వివిధ అంశాలపై 
రాసినవి. వ్యాసరచనకు యివి ఎంతో ఉపయోగపడుతాయి. ఉగాది సందర్భంగా 
రాసిన కవిత ఇది. 

“జయ తెలంగాణ 

జేవాళికి 

జగానికి 

యుగానికి/ ఉషస్సుకు/ సంధ్యకు/ ఈనాడే ఉగాది 

పురుడు పోసి పుట్టినరోజు/ జయ ఉగాది రోజు 

నీనా అనుభవములకు, అనుభూతులకు, అనంతమగు కాలమునకు 

కొలబద్దగా అలరారుతుంది/ జయ ఉగాది/ జయ తెలంగాణ 

ఈరోజే/ ఈ దినమే/ ఉగాది రోజు 

జయ ఉగాది/ జయ తెలంగాణ!” 
మడిపల్లి భద్రయ్య : 

సాహిత్యమేశ్వాసగా బతికే మడిపల్లి భద్రయ్య నిర్మల్‌ పట్టణములోని గాంధీచౌక్‌లో 
మడిపల్లి వీరయ్య, గంగమ్మలకు మాఘశుద్ధ చవితి తారణ నామ సంవత్సరము 
1701. 1945న జన్మించారు. పద్య కవి, రచయిత, నాటకర్త, గాయకుడు, నటుడు, 
దర్శకుడు, వక్త, ఆధ్యాత్మిక వేత్త, సంపాదకుడుగా ఇట్లా అనేక రంగాల్లో తన ప్రతిభను 


82 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


చాటుకున్నాడు. పలు పుస్తకాలు రచించారు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు 
ముద్రిత రచనలు 

1) శ్రీసాయి త్రిశతి 

2) శ్రీ వాసర సరస్వతీ స్తవం 

8) శ్రీ షిరిడీ సాయి భజనావళి 

4) శ్రీ మెహర్‌ భక్తి గీతాలు 

5) శ్రీ సత్యసాయి స్తుతి 

6) నాలోని నాదాలు 

7) మనోవేదన 

8) శ్రీ శివభక్త చరితమ్‌ 

9) మన ఆదిలాబాద్‌ 

10) శ్రీహరి లీలలు 

11) నిరసన గొంతుకలు 

12) అనురాగ స్మృతిలో శ్రీ ప్రభాకర్‌ మహారాజ్‌ 

13) శ్రీ భారతీ స్తుతి (భక్తిగీతాలు) 


ఆముద్రిత రచనలు 
1) చాచా నెహ్రూ (ఆకాశవాణి రూపకం) 


2) నిర్మల్‌ చరిత్ర (ఒగ్గుకథ) 

3) గల్పికలు 

4) సందర్భోచిత విద్యా పరమైన వ్యాసాలు 

5) మొన్న - నిన్న - నేడు (నేను నా వాళ్ళు స్వీయచరిత్ర) 

6) లవకుశ (ఒగ్గుకథ) 

7) ఆదిలాబాద్‌ జిల్లా మాండలిక పదకోశం 

8) సందర్భోచిత ప్రశంసా పద్యావళి 

“మన ఆదిలాబాద్‌”లో జిల్లా (ఉమ్మడి) అంతటా పర్యటించి అనుభవాలను 


ఆధునిక సాహిత్యం 83 


[గ్రంథస్తం చేశారు. ఆయా ప్రాంతాల విశేషాలను, వ్యక్తులతో గల అనుభవాలను 
అందులో క్రోడీకరించారు. 

“నాలోని నాదాలు”లో అన్నీ గేయాలున్నాయి. కొన్ని పాటలు ప్రజాదరణగల 
బాణీల ఆధారంగా రాయబడ్డాయి. పాటలన్నీ వివిధ సందర్చల్లో రాయబడ్డాయి. 
స్థానిక స్వర్దానది మీద ఒక పాట ఇది. 

పల్లవి॥ ఓహో స్వర్దానది! నిను వర్ణించగ బూనగ 

పులకించెను మామది ఓహో స్వర్ణానది! 
చరణం॥ జౌలి కాల్వగానాడు జల జల పారి 
నిర్మల వాసుల హృదయం పులకరించ పలకరించి 
కుంటల్ని నింపీ చెరువుల దరిచేరి 
పంటలతో మా ఇంట పైడిని నింపిన తల్లీ 11ఓహో॥ 
ఇట్లా స్థానిక నది మీద పాటను రాశారు. “శ్రీ శివలీలలు” పార్వతీదేవి తపోదీక్షను 
ఈ విధంగా వర్ణించాడు. 
“శివశివ యని శివకరముగ 
భవుని భజన సేయుచుండు, భక్తావనిగా 
పవలును రేలును శంభుని 
జవరాలుగ నౌదునంచు జపమున్‌ జేయున్‌” 
అంటూ హరికథా, యక్షగాన సరళికి దగ్గరగా కన్నులకు గట్టినట్లు వర్ణించాడు. 
యిందులోనే “గోకర్ణ క్షేత్ర మాహత్య్య” ఘట్టంలో రావణుడు “ఓయీ బాలక వినుమీ 
- సాయంత్రపు సందె కొరకు సమయం బాయెన్‌ చేయిగల నాత్మలింగము - 
మోయుమునే వచ్చు వరకు మూర్ధము వంతున్‌” అని వేడుకుంటాడు. 
ధారాశుద్ధితో పదప్రవాహంగా భద్రయ్యకలం నుండి వేల పద్యాలు, అనేక 
కృతులు జాలువారినాయి. 
కొండోజు వేంకటాచార్యులు క 

నిర్మల్‌ పట్టణంలోని ప్రియదర్శిని నగర్‌కు చెందిన కొండోజు వెంకటాచార్యులు 
వృత్తిరీత్యా తెలుగు పండితులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. భావయుక్తంగా, 
ధారాశుద్ధితో రచనలు చేసే వెంకటాచారి సందర్భోచితంగా పద్యాలు రచించారు. 


84 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఇంకా కావ్య ప్రచురణలు జరగుతాయి. ఆయుర్వేదంలో, జ్యోతిష్యంలో ప్రవేశముంది. 
పద్యరచనకు ఉదాహరణలు ఇవి: 
“చిన్న చీమకు నేని కీడెన్నడు జేయ 
చింతింప బోని అహింస వాది 
సత్య హరిశ్చంద్రు నిత్యమ్ము తలపించు 
సహజ సద్గుణ గణ సత్యవాది 
గౌతమ బుద్దుడు గాంధి మహాత్ముల 
సతతము రూపించు శాంతమూర్తి 
శ్రీరామచంద్రుని - చిత్తాన దీపించు 
దయనీయ కమనీయ ధర్మమూర్తి!” 
కామారపు జగదీశ్వర్‌ : 
పాత్రికేయులుగా జీవితాన్ని ప్రారంభించి అనేక కవితలు రాస్తూ, సామాజిక 
ఉద్యమాల్లో పాల్గొంటూ తనవంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు కామారపు జగదీశ్వర్‌. 
రాజపాపయ్య, వరలక్ష్మి దంపతులకు 10. 06. 1960లో వేములవాడలో జన్మించారు. 
వృత్తిరీత్యా ఇంజనీరుగా పనిచేస్తూ నిర్మల్‌లో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమాల్లో 
నిబద్ధతతో పనిచేసిన జగదీశ్వర్‌ వందలాది మినీ కవితలు రాశారు. అనేక సాహితీ 
సంస్థలతో సన్నిహిత సంబంధాలు కల్షివున్నారు. 
“బంధం” అనే కవితలో 
“నేస్తమా! 
నన్నొదులు 
ఈ నిశ్శబ్దం 
నిశీథిలో 
నేను శిలనైపోవాలని” 


అని అంటారు. వందలాది మినీ కవితలు రచించారు. అవి పుస్తకరూపంలో రావలసి 
ఉంది. 


ఆధునిక సాహిత్యం 85 


కదార్ల రవీంద్ర : 
కుంటాల మండల కేంద్రానికి చెందిన కడార్ల రవీంద్ర 20.08. 1964 నాడు 

కడార్ల చారి, కడార్ల పద్మావతి దంపతులకు జన్మించారు. వృత్తిరీత్యా ఇంగ్లీష్‌ 
ఉపాధ్యాయులు తెలుగు, ఇంగ్రీషుల్లో కవిత్వం రాస్తుంటారు. తెలుగు కవితలు “జాగృతి” 
లో ప్రచురితమైనాయి. 100 వరకు తెలుగు, 150 ఇంగ్లీషు కవితలు రాశారు. ఈ 
రచనలు తెలుగులో మినీ కవితలు, హిందీలో దోహాలను పోలి వుంటాయి. రవీంద్ర 
రచనలు పుస్తకంగా రానున్నాయి. ఆయన ఇంగ్రీషు కవితకు ఒక ఉదాహరణకు 

Don't look for moon 

As it is noon 

If you are Fair 

Every body will Care 
ఈ విధంగా సరళంగా, అర్థవంతంగా, పాఠకుడు గుర్తించుకునేలా కవితలు ఉ 
న్నాయి.శేయన తండ్రి చారి ఉత్తమ ఉపాధ్యాయుడు వేల మంది విద్యార్థులను తయారు 
చేశారు. మంచి విద్వత్తు కల్లినవారు. 


తేరాల రంగయ్య : 


నిర్మల్‌ పట్టణానికి చెందిన తేరాల రంగయ్య వృత్తిరీత్యా జనరల్‌ స్టోర్‌ వ్యాపారం 
చేస్తుంటారు. కృష్ణ భక్తులు. “భగవాన్‌ కుసుమహర” కు పరమ భక్తులు. ఉత్తరాదిన 
“కుసుమహర” కు లక్షలాది మంది భక్తులున్నారు. రాధను, కృష్ణుడిని ఆరాధిస్తారు. 
వారిపట్ల ప్రేమతో రంగయ్య చిన్న చిన్న పుస్తకాలను వెలువరించారు. అందులో “శ్రీ 
కుసుమహర మధుర సూక్తులు” యివి కుసుమహర ప్రసంగాల నుండి స్వీకరించినవి. 
యిందులో 332 సూక్తులు పొందు పరచబడినవి. యివిగాక కుసుమహర భజన 
గీతాలు, కుసుమహర తత్త్వగీతాలను వెలువరించారు. ఆ సూక్తుల నుండి కొన్ని... 


1) నామంతో పోల్చితే నిర్వాణంగాని ముక్తిగాని గాజు పెంకుల వంటివే! 
2) దురాలోచనలు హృదయమును నరక కూపము చేయును 

3) నేను నాది అనే భయంకరమైన అహంభావాన్ని వర్ణించాలి 

4) సంకుచిత మనస్తత్వమనేది ఒక శిక్ష వంటిది. 

కృష్ణునిపై అలుపెరుగని (ప్రేమతో రచించినవి ఈ సూక్తులు. 


86 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


తోడిశెట్టి రాములు : 
నిర్మల్‌ మండలం, వెంగ్వాపేట గ్రామానికి చెందిన సాయమ్మ, కాడెన్నలకు 
25-10-1950లో జన్మించారు. వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. ధార్మిక 
సంబంధమైన రచనలు ఎక్కువగా చేశారు. బి. సుదర్శన్‌ ప్రేరణతో “గీతను అధ్యయనం 
చేసి దాని సారాంశాన్ని పదిమందికి పంచడానికి కృషి చెస్తున్నారు. 
ముద్రిత రచనలు 
“భగవద్గీత-భావార్థ దీపిక (పద్యకావ్యం). 
అముద్రిత రచనలు 
1) తోడిశెట్టి పంచశతి 
2) వినదగు, మొదలగు ఖండ కావ్యములు. 
భగవద్దీత- భావార్థదీపిక”లో 771 పద్యాలున్నాయి. యిందులో 691 తేటగీతి, 
59 ఆటవెలది, 11 కందము నాలుగు మంజరీద్విపద, మూడు మత్తకోకిల, రెండు 
సీసము ఒక ఉత్పలమాల పద్యాలున్నాయి. జ్ఞాన, ద్యాన, కర్మ, భక్తి యోగసాధనములు 
తెలుపుతూ కృష్ణుడు బోధించిన “బహ్మవిద్యొను సులభంగా ఇందులో అందించారు. 
“సర్వ ప్రాణులయందున సమముగాను 
యుందు వారిలో వారు నా యందు యుండు 
ఒకరు ద్వేషిగా, ప్రీతిగా నుండరెవరు 
జ్ఞానులగు వారికిని లేదు నాశనంబు” 
అంటూ భగవతత్వాన్ని ఎంతో సులభంగా తెలియజేశారు. 


దాక్టర్‌ దామెర రాములు : 


చీకటి బంధాల్లో చిక్కుకున్న పల్లెలకోసం నా గుండెను “తూర్పు కొండమీద 
విసిరేస్తా” అని అంటాడు దామెర రాములు. కరకర పొడుచు కొస్తున్న అరుణారుణ 
భాస్మరుణ్ణి నమ్మి మూడున్నర దశాబ్దాలుగా విప్లవ - దళిత కవిత్వం రాస్తున్నాడు. 
నక్సల్బరీ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు సాహిత్యాన్ని సుసంపన్నం 
చేసిన కవుల్లో డాక్టర్‌ దామెర రాములుది మొదటి వరుసనే. 

డాక్టర్‌ దామెర రాములు వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలం హవేలి 
శాయంపేట గ్రామంలో నరసమ్మ, మెట్టయ్యలకు 19 జులై 1954లో జన్మించారు. 


ఆధునిక సాహిత్యం 87 


వృత్తిరీత్యా వైద్యులుగా పనిచేస్తూ నిర్మల్‌లో స్థిరపడ్డారు. 

ఒకవైపు సామాజిక వివక్ష మరొక వైపు కరుడు గట్టిన పేదరికం నుండి 
జీవితాన్ని గెలుచుకున్న నేపథ్యం ఆయనది. యం.వి. బి.ఎస్‌. చదువుతున్న రోజుల్లో 
గతి తార్మిక మార్చిస్టు సూత్రాలకు ప్రభావితం అయి విప్లవ రచయితల సంఘంలో 
జంటనగరాల కన్వీనర్‌గా పనిచేస్తున్నపుడే గద్దర్‌, వరవరరావు, చెరబండ రాజు, 
గూడ అంజయ్య బాలగోపాల్‌, కన్నాఖిరాన్‌ తదితరులతో సాంగత్యం ఏర్పడింది. 


డాక్టర్‌ దామెర రాములు కవిత్వంలో నాల్గు ప్రధాన అంశాలు స్పష్టంగా 
కనిపిస్తాయి. అవి... 


1) తెలంగాణ ఉద్యమం 

2) దళిత సాహిత్యపార్వం 

3) ప్రపంచీకరణ (ప్రభావాలు 

4) అస్తిత్వ ధోరణులు. 
ముద్రిత రచనలు 

1) కోరస్‌ (1979) 

2) నెత్తుటి వెన్నెల (1988) 

3) జయహే తెలంగాణ (2006) 

4) కొర్రాయి (2012) 

ర్‌) ఉద్యమకారుడికి 100 ప్రశ్నలు 

6) అసలు ముఖం (2014) 

7) దామెర కవితా సర్వస్వం 

8) ఏ పోజి ఆప్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ లెటర్స్‌ టు మదర్‌ సోనియాజీ (2014) 
అనువాద (గ్రంథాలు 


హెయిల్‌ తెలంగాణ హెయిల్‌!! (2013) 
వీటితోపాటు అముద్రితాలు 

నిప్పు (నవల) 

గంగమణి (కథలు) 


88 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


సాహిత్య వ్యాసాలు, సాహిత్య సమీక్షలు, పీఠికలు. 
నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనపుడు రచించిన కవిత ఇది. 
“తూరుపు నీళ్ళోసుకుందని 
నెలలు నిండాయని 
తెల్లారు గట్ల 
మా గూట్లో కోడికూసింది.” 


ఎమర్జెన్సీ సమయంలో కవులు కళాకారుల మీద తీవ్రమైన నిర్భంధం ఉన్నపుడు 
డాక్టర్‌ దామెర రాములు ఉద్యమాలు, కవిత్వం బతికే ఉంటాయని “కుబుసం” అనే 
శక్తివంతమైన కవితను రాశాడు. 


“ఎమర్లెన్సి సర్పం 
చచ్చిపోయిందనుకోకు నేస్తం 
అది కేవలం కుబుసం విడిచింది 
పుట్టలోకి వెళ్ళింది 
జాగ్రత్త!” 
అంటూ హెచ్చరిస్తాడు. తెలంగాణ ఎందుకు రాదు? ఈ విరామం ఓటమి కాదంటూ 
“కాదెట్లా తెలంగాణ ఓటు బాటలో 
కాదెట్లా తెలంగాణ పోరుబాటలో 
ఇప్పుడు గాకున్న....రేపెల్లుండి గాకున్నా ఇంకోసాలుకైనా” 
అని తెలంగాణ ఉద్యమ కారులకు భరోసా కల్గిస్తాడు. శివసాగర్‌ వంటి దళిత 
ఉద్యమ కవి మరణించినపుడు “నీ స్పర్శతో కవిత్వం పునీతమైంది” అనే బలమైన 
కవిత ద్వారా శివసాగర్‌ను మన కళ్ళముందు నిలుపుతారు. 
“గోచి గొంగళి గాళ్ళు 
గోండు కోలాం లంబాడ 
మాల మాదిగ దెక్కలి చిందు 
మేడిపట్టే కాపు మేదరి పెరిక 
కుమ్మరి కమ్మరి 


ఆధునిక సాహిత్యం 89 


మంగలి చాకలి దూదేకుల 
పీడిత కులాల సబ్బాడ వర్నాల 
నువ్‌పాడిన నరుడో భాస్మరుడా పాట బీటిల్సెలా 
స్వరపరచి కదం తొక్కుతున్నారు 
ఉట్నూరు నుంచి చిక్కోలుదాకా wa 
నువ్వు వినిపించిన ఛండాల చరిత్ర విన్నారు (పే.341) 
గతంలో “రక్తకన్నీరు” నాటకంలో నటుడుగా నటించారు. మంజూష పత్రికకు 
సంపాదకులుగా వ్యవహరించారు. రాములు కవిత్వం జీవితంపై పాలపిట్ట సంచిక 
2014 (జులై, ఆగస్ట్‌) ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఇందులో పలువురు లబ్ద 
ప్రతిష్ణులైన కవుల వ్యాసాలతో పాటు తుమ్మల దేవరావ్‌ చేసిన “మన కవులది 
సమరశీలదృక్పథం” పతాక శీర్షికతో ఇంటర్వ్యూ ఉంది. నిరంతరం రాయడం, ఉ 
ద్యమాలకు గొంతు కలపడం డాక్టర్‌ దామెర రాములు ప్రత్యేకత! 
బొందిడి పురుషోత్తమరావు : 
జీవితాన్ని ప్రేమించినట్లుగానే సాహిత్యాన్ని ప్రేమించే కవి, రచయిత, నాటకకర్త 
బొందిడి పురుషోత్తమరావు. నేరడి గొండలోని వడూర్‌ (వైడూర్యపురం)లో గోవర్ధన్‌రావు 
(ప్రేమల (పెంటూబాయి)లకు08. 06. 1955 నాడు జన్మించారు. వివిధ ప్రాంతాల్లో 
భాషా పండితులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ముద్రిత రచనలు 
1) కళ్యాణ కుంతలం 
2) శ్రీ సరస్వతి శతకం (పద్యకావ్యం) 
3) సహ్యాద్రి పరీమళం (కవితా కదంబం) 
ఇంకా “మొగ” అనే కథ “బత్తీస్‌ఘడ్‌” “పల్లె కళ్ళు తెరిచినాయి” మొదలగు 
నాటకాలు రచించారు. పలు పత్రికల్లో కథలు వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. 
సాహిత్య మాస పత్రిక ప్రత్యూషకు సంపాదకత్వం వహించారు. బుర్ర కథలు రచించారు. 
“సహ్యాద్రి పరీమళం” కవితా సంకలనంలో “అంతరాలు” అనే కవితలో 
“ఎదగాలని కోరుకునే “ప్రతిభకు 
ఒదిగి ఉండటంలో దొరికే 
అమృతమేదో తెలుసు 


90 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఆనంద భాష్పాలతో తదిసినకళ్ళకు 
దుఃఖపు లోతులు తడిమిన 
అనుభవాలూ తెలుసు! 
కలయిక కోరుకున్న హృదయానికి 
ఎదురు చూపుల్లోని మాధుర్య సాంద్రత తెలుసు” అంటారు. 
అట్లాగే “ఇది ఆదిలాబాదు” కవితలో ఆదిలాబాద్‌ వైశిష్ట్యాన్ని వివరించారు. 
“ఇది ఆదిలాబాదు - ఇది ఆదిలాబాదు 
మరాఠా తెలుగు సంస్కృతులు పూచిన పాదు!” అంటారు. 
కుంతల జలపాతం ప్రాకృతిక సౌందర్యాన్ని “కళ్యాణ కుంతలమ్‌” అంటూ 
మాత్రా చంధస్సులో రచించారు. ఇందులో సొగసైన కవితలు గాన యుక్తంగా 
వున్నాయి. 
“మీన నేత్రములకును కాటుక 
రేఖ ఇంపుగ దిద్దుకొన్నది 
నుదిటిపైన త్రిశూల చిహ్నము 
పచ్చ బొట్టుగా పొడుచుకొన్నది.” 
కుంతల అనే గిరిజన కన్నెకు శివునికి మధ్య జనించిన ప్రేమ కథ యిది. 
డాక్టర్‌ ఎ.రవీంద్రబాబు : 
రచయిత, వైద్యుడు, వక్త, బహుముఖ ప్రజ్ఞశాలిగా గుర్తింపును పొందిన 
డాక్టర్‌ ఎ. రవీంద్రబాబు హోమియో వైద్యులుగా నిర్మల్‌ పట్టణంలో సేవలందిస్తూ 
ఆధ్యాత్మిక, యోగపరమైన రచనలు చేస్తున్నారు. స్వయంగా యోగను సాధన చేస్తూ 
యితరులకు నేర్పుతున్నారు. వెలువరించిన పుస్తకాలు 
1) యోగ (ఒక చికిత్సా- విధానము) 
2) సూర్య నమస్మారాలు (ఆసావాదిత్యోబ్రహ్మ) 
ప్రతివ్యక్తి జీవితంలో ఏదో ఒక ఒత్తిడి పెరిగిపోయి ఆ ఒత్తిడి వల్ల వ్యాధులు, 
మానసిక రుగ్మతలు కల్గడం వాటి నుండి బయట పడటానికి మందులు వాడటం, 
మందుల వల్ల కొత్త వ్యాధులు తెచ్చుకోవటం జరుగుతుంది. వీటి బారినుండి బయట 


ఆధునిక సాహిత్యం 91 


పడి మంచి జీవనశైలిని అలమర్చుకునే సహజ చికిత్స విధానం యోగ అని అంటారు. 
ఆసనాలు, చక్రాలు, ధ్యానపద్ధతులు వాటి ప్రయోజనాలను పై రెండు పుస్తకాల్లో 
తెలియజేశారు. 
బచ్చు మల్లేశంగుప్త : 

నిర్మల్‌ పట్టణంలోని గాంధీచౌక్‌ ప్రాంతానికి చెందిన బచ్చు మల్లేశం గుప్త 
బచ్చు కాశీరాం, బచ్చు కారుబాయిలకు తేది 07.02. 1942న జన్మించాడు. వృత్తి 
రీత్యా ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణాంతరం కాలగతినొందారు. 
రచయితనని తనను తాను ఎన్నడూ చెప్పుకోని మల్లేశం “శ్రీకృష్ణ లీలామృతం” అనే 
సంకలనాన్ని కూర్చినారు. చావు ఎవరికైనా తప్పదు దాన్నించి ఎవరు తప్పించు 
కోలేరు కూడా అనే విషయాన్ని ఒక పద్యంలో... 


“మరణమే నిశ్చయము బుద్ధి వంతుడైన 

దేహమున్నంతలో మిమ్ము దెలియవలయు 

నిర్మల పురవాస! శ్రీ రమేశ! 

వేదగోచర మల్లేశ ! పాపనాశ!” 
“నిర్మల పురవస శ్రీ రమేశ! వేదగోచర మల్లేశ పాపనాశ! అనే మకుటంతో ధారాశు 
ద్ధితో, అర్ధవంతంగా రచన సాగుతుంది. సీస పద్యాలు తేటగీతుల్లో వచ్చిన ఈ 
సంకలనం 2010లో ముద్రితమైంది. పండిత పామరులను అలరించే పద్యరచన 
యిది. 
ఆకుల సుదర్శన్‌ : 

సామాజిక ఉద్యమాలను పాఠశాలలో పాఠాల బోధనను ఈ రెంటిని 

సమన్వయం చేసుకుంటూ పదవీ విరమణ చేసిన ఆకుల సుదర్శన్‌ కుంటాల 
మండలము “ఓలా” గ్రామానికి చెందిన వారు. తల్లి తండ్రులు ఆకుల సాయన్న 
భోజవ్వ. శాస్త్రీయ హేతువాద భావజాలంతో జీవించడమే గాక అనేక మందిని 
తయారు చేశారు సుదర్శన్‌. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిర్మాణాలలో క్రియాశీలక 
పాత్రపోషించారు. వివిధ సందర్భాలలో జరిగిన సామాజిక ఉద్యమాలపై విద్యకు 
సంబంధించిన వ్యాసాలు రాసారు. సుదర్శన్‌ రచనా వ్యాసంగం అంతా ఉపాధ్యాయ 
పత్రికల్లో ప్రచురితమైంది. ఆయన తాను సేకరించిన వేలాది సూక్తులను క్రోడీకరించి 
“సామాజిక సూక్తులు” పేరిట ముద్రించారు. జ్యోతిరావుఫూలే, బుద్దుడు, అంబేద్మర్‌, 


92 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


అరవిందుడు, కారల్‌మార్క్‌ జార్డ్‌బెర్నార్డ్‌షా, నెపోలియన్‌, ఇలియట్‌ మొదలగు 
మేధావులతో పాటు ప్రపంచాన్ని ప్రభావవంతంగా చేసిన మహనీయుల మాటలను 
యిందులో సంకలనం చేశారు. ప్రభావితంగా ప్రసంగించాలనుకునే వారికి, పాఠశాలల 
కళాశాలల విద్యార్థులకు యివి ఎంతో ఉపయుక్తంగా వుంటాయి. ఆయన పలు 
రచనలు ముద్రితం కావాల్సి వుంది. 
మడిపల్లి హరిహరనాథ్‌ : 
తారసపడే ప్రతి అంశాన్ని కవితామయం చేయాలనే తపన ఉన్న కవి మడిపల్లి 

హరిహరనాథ్‌. నిర్మల్‌ పట్టణంలోని గాంధీచౌక్‌ ప్రాంతానికి చెందిన హరిహరనాథ్‌ 
తండ్రి ప్రముఖ కవి, రచయిత మడిపల్లి భద్రయ్య, తల్లి ఇందిర. ప్రస్తుతం పట్టణంలోని 
ఇందిరానగర్‌లో స్థిరపడ్డ హరిహరనాథ్‌ వృత్తిరీత్యా ఇంగ్లీష్‌ ఉపోధ్యాయుడు. కుటుంబ 
సభ్యుల్లో పలువురు రచనలు చేస్తుండటంతో ఆయన అనతికాలంలోనే రెండు వందలకు 
పైగా కవితలు రాశారు. రచనలు ఏవీ పుస్తకం రూపంలో ముద్రితం కాలేదు. పలు 
కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి. “దీపస్తంభం”కవితలో గాలి అలలపై 
వేలాడుతున్న మేఘాలను- 

బహుశా ఆకాశం జల్లెడ పట్టిందనుకుంటా... 

రాలుతున్న వానచినుకు 

ఆడుకుంటున్న పాప 

ముక్కుపుడకపై ముత్యమైతే 

ఆశ పెట్టిన పిల్లాడికి కంటికురుపయింది” 
అని అంటారు. “సంతోషం ఎక్కడా” అనే కవితలో 

“మనిషినైన నేను సంతోషం కోసం వెతుక్కుంటూ 

అలాఅలా పరకాయ ప్రవేశం చేసి చెట్టు నయ్యాను 

నిశ్చలస్థితైనా జీవకోటికి ప్రాణవాయువు” 
అంటూ భావుకత్వాన్ని పండిస్తాడు. 
చక్రపాణి నరసింహమూర్తి : 

కవిత్వంలో సామాజిక దృక్కోణాన్ని చూపే చక్రపాణి నరసింహమూర్తి 

ఖానాపూర్‌ పట్టణానికి చెందినవాడు. స్థానిక దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ 


ఆధునిక సాహిత్యం 9౩3 


యజ్ఞాచార్యులుగా పేరుగాంచారు. 
ముద్రిత రచనలు 
1) భావములో తరంగమునై 
2) గోదావరి పుష్కర ప్రాశస్త్యము 
3) నిత్య పూజాకుసుమం 
4) పద్య కుసుమాలు 
త్వరలో “రెప్పల వాకిట స్వప్నాలు” అనే వచన కవితాన్ని వెలువరించనున్నారు. 
భావములో తరంగమునై “పుస్తకంలోని తారతమ్యం” కవితలో ... 
“గుప్పెడు మట్టిని కదిల్చిచూడు 
రాలిన నక్షత్రాల విశేషాలు 
కూలిన భవంతుల అవశేషాలు 
పిడికెడు మనసుని పితికి చూడు గుర్తుకొస్తాయి 
బాధాతప్త సారికలు - ఊహవిహంగ వీచికలు” 
అని ఎంతో రమ్యంగా అభివర్ణిస్తారు. మరో కవితలో పాటకున్న ప్రవాహశీలతను 
గొప్ప దనాన్ని యిలా చాటుతాడు. 
“వేల గొంతుల్లో నేల కొరిగిన పాట 
లక్షల పాదాలను మొలిపించుకుంటుంది 
ఒక్క సూరుణ్ణి అడుగు కోట్ల కాంతుల వెలుగులో 
నీకూ-నాకూ మధ్య ఎన్ని అడుగుల ఎడిరి వుందో 
కట్టలు దాటిన చీకటిలో ఎన్నడుగుల చీకటి వుందో” 
అని అంటాడు. 


టెంబరేణి లింగన్న : 


సారంగపూర్‌ మండలం బోరిగాం గ్రామానికి చెందిన టెంబరేణి లింగన్నకు 
చరిత్రపట్ల ఆసక్తి ఉంది. చక్కని కవితలూ రాస్తారు. తల్లితండ్రులు లింగన్న శివ్వాయి. 
వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. కవితా వ్యాసంగము అలవర్చుకుని 100కు పైగా కవితలు 
రచించారు. చిత్రకళలో అభినివేశం ఉంది. రచనలు త్వరలో పుస్తకరూపంలో 


రానున్నాయి. 


94 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


“మంటిలో కలిసే ముందు ఒంటికి 

అంటించెటి రూపాయి కోసం 

పీకులాట ఆపడు పాపం మనవాడు 

రూపం లేని రూపాయికి కావలి గాసెటి 

సిపాయి పోషడు 

పాపం మానవుడు” 
డబ్బుకు ఎంతమాత్రం విలువ యివ్వ రాదని, మానవ సంబంధాలే గొప్పవని కవి 
చాటుతాడు. 


డా. తుమ్మల దేవరావ్‌ : 
వాస్తవాలకి తాత్త్విక చింతనతో కూడిన వ్యాఖ్యానాన్ని గాఢతమైన అభివ్యక్తిని 
సంతరింపజేసిన ఫలితంగా రూపుదిద్దుకుంది తుమ్మల దేవరావ్‌ కవిత్వం. తెలంగాణ 
గ్రామీణ జీవితాన్ని దగ్గరగా చూస్తూ, మట్టికీ మనిషికీ గల సంబంధాన్ని తాత్వికపరమైన 
సంవేదనతో వ్యక్తం చేయడం తుమ్మల దేవరావ్‌ ప్రత్యేకత. 
నిర్మల్‌ జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలో ఓలా గ్రామంలో నీరటి 
లింగన్న గజ్ఞుబాయి దపంతులకు 01.06. 197 1సంవత్సరంలో జన్మించిన తుమ్మల 
దేవరావ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో “ఆదిలాబాద్‌ జిల్లా 
సాహిత్య చరిత్ర” అనే అంశంపై పిహెచ్‌.డి పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. 
అతి సామాన్యంగా కనిపించే పదజాలానికి సృజనాత్మక సొగసు లద్ది 
సత్మరించడం, తనదైన కంఠస్వరంతో బలమైన కవిత్వం చెప్పడం తుమ్మల దేవరావ్‌ 
ప్రత్యేకతలు. దేవరావ్‌ 2004లో కచ్చురం, గడ్డిపూలు అనే సంకలనాలను 
వెలువరించారు. 2014లో “మట్టిపాదాలు” అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. 
దీనికి ప్రతిష్టాత్మకమైన సి.నారాయణరెడ్డి పురస్మారం లభించింది. “కచ్చురం” 
సంపుటిలో “వర్నోత్సవం” కవిత గాఢమైన పదచిత్రాలతో, భావన పటిమతో కూడినది 
“వీడు భూములుపైన - పచ్చని వరిపైరులమీద 
గడ్డితో కట్టుకున్న పూరిగుడిసెల మీద 
పాలరాతి భవంతులపై - దేవాలయాలపై 
ధారలు .... ధారలుగా వర్షం 
వర్షం ఒక సమతా సూత్రం 
భూమిని ఆకాశాన్ని కలిపి కుట్టే నీటి దారల కండె” 
ఆధునిక సాహిత్యం 95 


ప్రకృతి విరాట్‌ స్వరూపాన్ని తుమ్మల దేవరావ్‌ తనదైన శైలిలో చూస్తాడు. ఎన్‌కౌంటర్‌లో 
బిడ్డను కోల్పోయిన తల్లి దైన్యాన్ని, నీరింకిన కళ్ళను ఆరంగా 
“కొడుకా! నా సుట్టు కుమ్మరి సారోలె 
పొద్దు తిరుగుడు పువ్వోలె 
శెంగులు పట్టుకుని తిరిగేటోడివి 
తంగేడు పువోలె యిరగ గాసెటోడివి” 
అని రాస్తాడు. “గడ్డిపూలు” హైకూల సంపుటి. 
“కొండకు తాకిన 
నీలి మేఘం 
గడ్డి పోచల సంబరం 
పల్లె తల్లికి 
పచ్చబొట్లు 
పంట పొలాలు 
అతిథిలా వచ్చిన-వర్షానికి 
వంగి నమస్కరిస్తున్న గడ్డిపూలు” 
అంటూ హైకూల్లో ఉండే మెరుపును సౌకుమార్యంతో జెన్‌ గురువులవలె చెబుతాడు. 
“మట్టి పాదాలు” (చింతనాత్మక కవిత్వం)లో 67 కవితలు తొణికిసలాడే పదచిత్రాలతో 
తాత్వికమైన గుబాళింపులతో పఠితుల్ని అలరిస్తాయి. “స్వప్నం ఆవిష్కరించని రెప్పచాటు 
దృశ్యాలు” కవిత్వం మేనత్త పోసాని జ్ఞాపకాలను తెలిపే స్కృతి కవిత. 
“మనసు జల్లెడలో ఆ జ్ఞాపకాలు రాలడం లేదు 
ఎంత వెతికిన పొడి పొడి స్పృతులు పొంగి పొర్లుతున్నాయి 
ఎన్ని కలలు సృష్టించు కుందామన్నా 
ఒక్క రాత్రి కూడా ఆ దృశ్యాలు నిద్ర చెట్టుమీద 
పక్షులై వాలలేక పోయాయి” 


అంటూ రూపం - మనసును ఆవరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తాడు. కూతురిని 
కన్న తల్లితండ్రుల ఆనందం మూడునాళ్ళముచ్చటే అవుతుంది. పెళ్ళిచేసి 


96 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


సాగనంపేటప్పుడు బాధపడని తండ్రిని ఎరగము ఈ మానవీయ దృశ్యాన్ని “నిశ్శబ్ద 
జలపాతం”లో అద్భుతంగా చెప్పాడు. 

“మనసంతా మూగపోయినపుడు 

కన్నీళ్ళు నిశ్శబ్ద జలపాతాలైతాయి 

ఏ కాంతంలో ప్రవాహం రెట్టింపై 


ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న దుఃఖం పొంగి వరదలైతుంది 

పద్దెనిమిదేళ్ళ మురిపెము కన్నీటి ముద్దయితుంది” 

కవిత్వంతోపాటు చారిత్రక వ్యాసాలు, కథలు, సాహిత్య వ్యాసాలు, పాటలు 
నాటికలు, రేడియో ప్రసంగాలు, డాక్యుమెంటరీ రచనలు విరివిగా చేసిన రచయితగా 
నిర్మల్‌ జిల్లాలో దేవరావ్‌ ప్రసిద్ధి గాంచారు. వివిధ సంస్థలు 60పైగా అవార్డులు 
అందజేశాయి. దేవరావ్‌ రచనలపై కాకతీయ , [ద్రావిడ విశ్వవిద్యాలయాల్లో యం. ఫిల్‌ 
స్థాయి పరిశోధనలు జరిగాయి. దేవరావ్‌ కథలు కథావార్షిక సంచికల్లో ఎంపికైనాయి. 
కవితలు “పొక్కిలి” “వాకిలి” “మునుం” లాంటి ప్రత్యేక సంచికల్లో ప్రచురితమైనాయి. 
మడిపల్లి దక్షిణామూర్తి : 

నిర్మల్‌ పట్టణంలో గాంధీచౌక్‌ ప్రాంతానికి చెందిన మడిపల్లి దక్షిణామూర్తి 
తల్లిదండ్రులు మడిపల్లి వీరయ్య, గంగమ్మలు. ప్రముఖ కవి మడిపల్లి భద్యయ్యకు 
స్వయానా సోదరులు. దక్షిణామూర్తి కవి, రచయిత, నటుడు, వ్యాఖ్యాత, ఆకాశవాణి 
ప్రయోక్త. వివిధ కవితా పోటీలల్లో కవితలకు బహుమతులు వచ్చాయి. ఏకపాత్రలు, 
నాటికా పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో 
జరిగే అనేక కార్యక్రమాలకు చక్కని వాగ్దాటితో వ్యాఖ్యానం చేయడంలో ఆయనకు 
వీరేసాటి. రచనలు ఇంకా ముద్రితం కాలేదు. 


కాట్‌పల్లి కిషన్‌శాస్తి : 
ముథోల్‌ గ్రామంలో తెలుగు పండితునిగా పనిచేస్తున్న కాట్‌పల్లి కిషన్‌శాస్త్రి 
చందోబద్ధంగా పద్యాలు రచించారు. వివిధ పత్రికల్లో “కాకీయం” పేరిట హాస్య, 


వ్యంగరచనలు చేశారు. “ప్రత్యూష” పత్రికలకు వరుసగా కాలమిస్టుగా హాస్య రచనలు 
అందించారు కిషన్‌శాస్రి. 


ఆధునిక సాహిత్యం 97 


తోడిశెట్టి పరమేశ్వర్‌ : 


వెంగ్వాపేట గ్రామానికి చెందిన తోడిశెట్టి పరమేశ్వర్‌ పి.జి. ప్రధానోపా 
ధ్యాయులుగా పనిచేస్తున్నారు. “అక్షరసౌరభం” కవితా గేయ సంపుటిని వెలువరించారు. 
కవితలు “ప్రత్యూష” “వార్త” పత్రికల్లో ప్రచురితమైనాయి. సైన్స్‌ రచనలు ఆకాశవాణిలో 
ప్రసారమైనాయి. “నిర్మల్‌ భారతి” సాహితీ సాంస్కృతిక సేవా సంస్థను స్థాపించి 
సాహితీ సేవలను అందిస్తున్నారు. 
సాధు కిషన్‌రావు : 

నిర్మల్‌ పట్టణానికి చెందిన న్యాయవాది, గీతా ప్రచార మండలి కార్యదర్శిగా 
విశిష్టమైన సేవలు అందించారు. సాహిత్యం పట్ల జిజ్ఞాసతో పాటు “పాంచజన్యం” 
అనే ఆధ్యాత్మిక పత్రికను స్థాపించి ప్రచురించారు. కిషన్‌రావు కుమార్తెలు సురేఖ, 
సుజాతలు కూడా రచనలు చేసేవారు. సాధు కిషన్‌రావు, సురేఖ, సుజాతల రచనలు 
మంజూష, ప్రత్యూషల్లో ప్రచురితమైనాయి. 

ఆర్య సమాజ ప్రతినిధిగా స్వామి దయానంద సరస్వతి ఆశయాలను కిషన్‌రావు 
కొనసాగించారు. 
టి.భాస్మర్‌ : 

అస్తిత్వ ఉద్యమాల నుండి పుట్టుకొచ్చిన కవి తిరుక్కావెల భాస్కర్‌. నిర్మల్‌ 
పట్టణానికి చెందినవాడు. స్వయంగా చిత్రకారుడు, కార్టూనిస్టు, రచయిత అయిన 
భాస్కర్‌ తీశే॥ బుచ్చయ్య, కీశే॥ చిన్నమ్మలకు 6. 08. 1963 సంవత్సరంలో 
జన్మించాడు. అనేక కళల్లో స్వయం ప్రతిభతో ప్రవేశాన్ని సాధించాడు. భాస్మర్‌ రెండు 
పుస్తకాలు రచించారు. 

1) మన తెలంగాణ (2012) 

2) భాస్మర కార్టునీయం (2016) 


శ్రీరాములు శ్రీనివాస్‌ : 


అభివ్యక్తి ప్రతిభావంతంగా చేసే నిర్మల్‌ కవులలో శ్రీరాములు శ్రీనివాస్‌ ఒకరు. 
నిర్మల్‌ పట్టణంలో నర్సయ్య, ఆండాలమ్మలకు 26.02. 1973 సంవత్సరంలో 
జన్మించారు. ఆరవ తరగతి నుండే రచనలు చేయడంపై అనురక్తిని పెంచుకున్నారు. 
బి.ఎ. చదివి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. ప్రచురించిన పుస్తకాలు 


98 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


1) రుధిర భాష్పాలు (1994) 

2) చిగురు తొడిగిన చినుకు (2011) 
యివే కాకుండా ఏఖైకి పైగా పాటలు, వందకు పైగా కవితలు, మూడు నవలలు, 
పాతిక కథలు రచించారు. సినిమా నటుడు చిరంజీవి జీవిత చరిత్రను రచించారు. 

“చిగురు తొడిగిన చినుకు” సంకలనంలో ఒకచోట “చెమట బిందవును - 
నేలలో పాతితేనే - సస్యం మొలచి శ్యామలమవుతుంది” అని అంటారు. ప్రతిభావంతం, 
పునరుక్త దోషం లేని చక్కని భావస్పోరకమైన కవిత్వం శ్రీనివాస్‌ది. 
వొడ్నాల వేణుగోపాల్‌ : 

వృత్తిరీత్యా ప్రథమ్రేణి తెలుగు పండితులుగా పనిచేస్తున్న వొడ్నాలవేణు గోపాల్‌ 
కరీంనగర్‌ జిల్లాలోని కేశవపట్నం గ్రామంలో జన్మించాడు. తల్లితండ్రులు క్రీ; శే! 
వెంకటమ్మ, బాలకృష్ణలు. తేది 29. 08. 1968న జన్మించిన వేణుగోపాల్‌ ఖానాపూర్‌లో 
స్థిరపడ్డారు. గత మూడు దశాబ్దములుగా పద్య, గద్య, వచన సాహిత్యంలో విశేషంగా 
కృషిచేస్తున్నారు. 
ముద్రిత రచనలు 

1) శివలీలామృతం (సంకలనం) 

2) వేణురమణీయం 

3) శ్రీ బ్రహ్మర్షి మార్మండేయ స్వామి వైభవ వ్రతకల్పం 

4) శ్రీ వేంకటేశ్వర శతకం 

5) శ్రీ సుందరగిరి శతకం 

నాటికలు, హరికథలు, ఏకపాత్రలు వేయడంతో పాటు వీటిని రచించారు. 
మంగళారతులు, పాటలు రచించారు. శ్రీ సుందరగిరి శతకంలోని మకుటం “వినుము 
సుందరగిరి వేంకటేశ!” అంటూ సాగుతుంది. మచ్చుకు ఒక పద్యం... 

“అవ్వ బువ్వ పదము అచ్చ తెలంగాణ 

పూత భాగవతము పోతననియె 

ఒంటి మిట్టగాదు ఓరుగల్లేయని 

వినిము సుందరగిరి వేంకటేశ!! 


ఆధునిక సాహిత్యం 99 


కారింగుల వెంకటేశ్వర్లు : 

వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రవృత్తి సామాజిక సేవా, కార్యక్రమాలు రచనలు 
చేయడం. ఖానాపూర్‌లోని శివాజీనగర్‌ స్వస్థలం. లక్ష్మిబాయి, ధర్మపురిలకు 
10.01.1960 నాడు జన్మించారు. ముద్రిత రచనలు 

1) అక్షర జ్యోతి (వ్యాసావళి) 

2) గిరిజనాభివృద్ధిలో ఐటిడిఎ పాత్ర 


అడవిబిడ్డల చైతన్యానికి అక్షరాలు నేర్చుదాం అముద్రిత రచన. అక్షర జ్యోతి 
వ్యాస సంకలనంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే 24 
వ్యాసాలున్నాయి. వివిధ పోటీలకు వెళ్ళే విద్యార్థులకు యివి ఎంతో మేలు చేస్తాయి. 
మతాలు, అడవులు, విద్య, అనావృష్టి అలీనోద్యమం తదితర అంశాలతోపాటు అబుల్‌ 
కలాం, అంబేద్మర్‌, పొట్టి శ్రీరాములు, అనిబిసెంట్‌, అల్లూరి సీతారామరాజు 
తదితరులకు సంబంధించిన వ్యాసాలు యిందులో ఉన్నాయి. 


మడిపల్లి రాజ్‌కుమార్‌ : 

నిర్మల్‌ పట్టణంలోని గాంధీచౌక్‌ ప్రాంతానికి చెందిన మడిపల్లి రాజ్‌కుమార్‌ 
గత నాల్గు దశాబ్దాలుగా వచన కవిత్వం రాస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. 
తండ్రి మడిపల్లి వీరభద్రశర్మ రెండు శతకాలు రచించారు. అగ్రసోదరులు మడిపల్లి 
భద్రయ్య రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి చెందిన రచయిత. మడిపల్లి రాజ్‌కుమార్‌ ముద్రిత 
రచనలు లేవు కాని వందలాది కవితలు రచించి వివిధ వార, మాస పత్రికల్లో 
ప్రచురించారు. రాజ్‌కుమార్‌ కవితలకు వివిధ సంస్థలు, పత్రికలు అవార్డులు 
యిచ్చాయి. “మరమనిషి” అనే కవితలోని వాక్యాలు ఇవి. 


“టేబుల్‌ వాచి 

గణగణల్లో తెల్లారంగానే 

నిండా కప్పుకున్న నిదుర దుప్పటి తన్నేసి 
ఎవరో వెనుక నుండి తరుముతున్నట్టు 
ముంజేతిన తిరిగే ముళ్ళు... 

చూపుల్లా సాగి గుచ్చుకుంటున్నట్టు” 
“ఆదర బాదర తయారి 


100 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


హాంగర్‌కు వేలాడే వేషంలో 
ప్రవేశించి దేనికో దూరంగా....” 

అంటూ సాగుతుంది. గాఢత, శైలీ వైవిధ్యం సామాజిక దృక్కోణంలో రాజ్‌కుమార్‌ 
కవితలుంటాయి. 
చిరుత నర్సయ్య : 

నిర్మల్‌ పట్టణానికి చెందిన చిరుత నర్సయ్య పదవీ విరమణచేసిన 
ఉపాధ్యాయులు. గత నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. కవితలు ప్రత్యూష, 
మంజూష, మాస పత్రికల్లో ప్రచురితమైనాయి. ఎన్నో కవితలు రాసినా అవి 
సంకలనంగా రాలేదు. కవితలు అందుబాటులోనూ లేవు. 

ఇంకా చిన్నన్న, పోలీస్‌ భీమేష్‌ సంస్కృత భాషాబోధకులు వెంకట్‌, రమాదేవి, 
మచ్చేందర్‌ (ఉపాధ్యాయులు) రాజు (తెలుగు ఉపన్యాసకులు) తదితరులు కవిత్వం 
రాస్తున్నారు. 
డాక్టర్‌ క్రిష్ణంరాజు : 

ఖానాపూర్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ క్రిష్ణంరాజు వృత్తిరీత్యా కంటివైద్యులు. 
పాటలు, కవితలు రాశారు. యిప్పటి వరకు 100 కవితలు రాశారు. వాటిని పుస్తకంగా 
వెలువరించలేదు. వివిధ వేదికలపై సందర్భోచిత కవితలు, పాటలు రాసి అలరిస్తారు. 
క్రిష్టంరాజు కవితలు గానయోగ్యంగా లలితమైన పదాలతో కూడి ఉంటాయి. 
మునిమడుగుల రాజారావు : 

మానవ స్వభావాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని అతి సూక్ష్మంగా (గ్రహించిన 
రాజారావు కవిత్వ, తాత్త్విక వ్యాసాల రూపంలోనూ బలంగా వాటిని వెల్లడిస్తుంటారు. 
వాక్యాన్ని బలంగా, స్పష్టంగా రాయగల ప్రతిభావంతుడు మునిమడుగుల రాజారావు. 
జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో భీమరాజం, రాజుబాయి దంపతులకు 
11 డిసెంబర్‌ 1967లో జన్మించాడు. వృత్తిరీత్యా జీవిత భీమాసంస్థ నిర్మల్‌లో 
ఉద్యోగం చేస్తూ యిక్కడే స్థిరపడ్డాడు. 
ముద్రిత రచనలు 

1) అనాగరిక గేయం (వచన కవిత్వం) 

2) దుఃఖనది (వచన కవిత్వం) 


ఆధునిక సాహిత్యం 101 


8) సత్యమంటే ఏమిటి (తాత్సికరచన) 

4) సత్యంవైపు పయనం (తాత్విక వ్యాసాలు) 

5) నేను ఎవరు (తాత్త్విక గేయ రచన) 

6) అణిచివేతకు అనేక రూపాలు (వచన కవిత్వం) 

రాజారావు రచనలకు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పురస్మారాలు 
వచ్చాయి. 

నేను ఎవరు (ఎరుకతో సముద్రంలోంచి సముద్రంలోకి) అనే తాత్విక రచన 
ఆంగ్లంలోకి అనువదించబడింది. ఈ పుస్తకంలో మనిషి భూమి మీద రాక మొదలుకుని 
ఎరుకతో చేసే ప్రయాణం తాత్వికంగా అద్భుతరీతిలో వెల్లడించారు. “నా ఆనందాన్ని 
రెండు ముక్కలుగా కోసుకొని - నన్ను రెండు కన్నీటి చుక్కలై రాలమంది - అమ్మ 


వెల్లడిస్తారు. జిడ్డు క్రిష్టమూర్తిని, ఓషోను, అరవిందోను విస్తారంగా చదివి తాత్విక 
భావధారతో కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. ఓకచోట “నేను ఎవరు” పుస్తకంలో 
ఇప్పటి నేను ముఖ్యమా? నిన్నటి నా జ్ఞాపకం ముఖ్యమా? నిన్నటి నా విగ్రహం 
ముఖ్యమా? నిన్నటి నా ఛాయచిత్రం ముఖ్యమా?” అని ప్రశ్నమీద ప్రశ్న వేస్తాడు. 
జీవితం మిథ్యకాదు - చూసే దృష్టికోణం మిథ్య అని జీవితాన్ని నిర్వచిస్తాడు. 

రాజారావు రచనల్లో తాత్విక చింతన, మానవీయ దృక్పథం ప్రకృతి రమణీయత, 
సూక్ష్మమైన అంశాలను గుర్తించి శిల్పిలా చెక్కడం ప్రత్యేకత! 
మంగ్ల్గారపు దివాకర్‌ : 

నిర్మల్‌ పట్టణానికి (వెంకటాద్రి) చెందిన మంగ్గారపు దివాకర్‌ లక్ష్మి, మధుసూదన్‌ 
లకు 01.01.1960 సంవత్సరంలో జన్మించాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేసి 
పదవీ విరమణ పొందారు. పద్యాలు, కవితలు, హితోక్తులు, కథలు ఉత్తమ శైలిలో 
రాయగల ప్రతిభ దివాకర్‌ సొత్తు. 
ముద్రిత రచనలు 

1) నిత్యదర్శనాలు 

2) శ్రీ మధుసూదన శతకము 

“నిత్యదర్శనాలు” కవితలు అన్నీ ప్రబోధాత్మకంగా, సందేశాత్మకంగానూ 


102 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


వున్నాయి. అందులో ఒక్కటి రెండు ఉదాహరణలు 
1 కార్యశూరత్వమే సాధనకు మూలం 
శౌర్యమే రణరంగమున అత్యవసరం 
ధైర్యమే వంశోద్దారకుని కలంకారం 
చర్య ప్రతి చర్యల జీవితం!! 
2) ధనము, పడతి వలన నరుడు 
మనసు మారి ప్రవర్తించిననాడు 
వినలేదా పై రెండి వలననే 
జగము గతములో పతనమైన తీరు 
శ్రి చిన్న ప్రాణియైన చీమింత 
కన్నములతో కట్టు అంతపుట్ట 
ఎన్నగతన జీవనమెంత చెప్పు 
ఉన్న జీవితమ్మున ఆ స్ఫూర్తిశ్రమకాదర్శం 
“భావసుధ మధుసూదన భాషితమ్ము” అనే మకుటంతో సాగిన “శ్రీ 
మధుసూదనశతకము” లోని పద్యాలన్నీ తేటగీతిలోనే రచించారు. రెండు ఉదాహరణలు 
ఏది పరిపూర్ణ సుమనస్సా ఇజ్జగమున 
ఎంత మలినంబు మనసులో నెరుగగలమ? 
మనసు మర్మమ్ము నెరుగగ మంత్రమేది 
భావసుధ మధుసూదన భాషితమ్ము 
చీకటైన మబ్బు సిరుల చినుకురాల్చె 
రంగు నలుపైన కోకిల రాగమలరె 
కనుము సుగుణంబె వర్ణంబుకన్న ఘనము 
భావసుధ మధుసూదన భాషితమ్ము 
దివాకర్‌ కథలు కూడా రాస్తారు. “శుభోదయం” కథ ప్రచురితమైంది. 


ఆధునిక సాహిత్యం 103 


తిరుక్కోవెల పద్మావతి : 
నిర్మల్‌ పట్టణం ప్రియదర్శిని నగర్‌కు చెందిన తిరుక్కోవెల పద్మావతి 
12.11.1969 సంవత్సరంలో టి. లక్ష్మణస్వామి, రామానుజమ్మ దంపతులకు 
జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. “చిన్నారిలోకం” బాలల మాసపత్రికకు 
సంపాదక మండలి సభ్యురాలిగా పనిచేశారు. పద్య, గద్య, బాలల కథలు రాయడంలో 
నిష్టాతురాలు. యిప్పటి వరకు 50 కవితలు, 100కుపైగా పద్యాలు, “చిత్రకథలు” 
పేరిట బాలల కథలు రాసారు. స్త్రీల సమస్యలను ప్రధానంగా తీసుకుని “వీక్షణం” 
పత్రికలో వ్యాసాలు రాసారు. విద్యావ్యవస్థపై పలు వ్యాసాలను వెలువరించారు. 
పద్మావతి రచించిన “జీవితం అందమైనదే” అనే కవిత ఇది. 
“జీవితం అందమైనదే! ఎందుకో! 
ఎవ్వరికో బంధనమయ్యే ఉంటుంది 
హృదయం చంచలమే 
సున్నితమో 
కఠినమో శూన్యమయ్యే ఉంటుంది 
దైవత్వం తెలియనిదే 
ఎక్కడైనా ఎప్పుడైనా 
పరిపూర్ణం దొరికే ఉంటుంది” 
సి. హెచ్‌.ప్రమోద్‌ కుమార్‌ : 
మామడ మండలంలోని కొరిటికల్‌ గ్రామానికి చెందిన సి. హెచ్‌. ప్రమోద్‌ 
కుమార్‌ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 14. 10.1979 లో జన్మించాడు. 
గత దశాబ్ద కాలంగా విసృతంగా కవిత్వం రాస్తున్నాడు. రచనలు విషయంపై 
స్పష్టత, ధారాశుద్ధి కలిగి ఉంటాయి. దాదాపు 200 కవితలు రాసాడు. “ప్రేమ...ఓ 
ప్రేమ” అనే కవిత “ఓయ్‌...ఏమిటి! అలా చూస్తున్నావ్‌ నాకు నీ వల్లే - బ్రతకాలన్న 
ఆశ - జీవించాలనే శ్వాన - నిన్ను పొందాలనే ధ్యాన - కలిగాయి 
తెలుసా......... బయటకు రావడానికే సిగ్గు పడతాడు - అలా ఎంతో “అద్భుతమైన” 
నీవల్లే ఈ రోజు నేనున్నాను” అంటూ సాగుతుంది. 


104 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


ఆచార్య టి. లక్ష్మీనరసింహస్వామి స 

నిర్మల్‌ పట్టణానికి చెందిన ఆచార్య తిరుక్కోవెల లక్ష్మీ నరసింహస్వామి వృత్తి 
రీత్యా విశ్వవిద్యాలయ ఆచార్యులు. మంజూష పత్రికలో జీవన రేఖ పేరిట సీరియల్‌గా 
రచనలు చేశారు. (1990). ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. “శ్రీ వేంకటేశ్వర 
శతకం” రచించారు. ఆచార్య స్వామి రచించిన పద్యాలు ధారశుద్ధి కూడినవి. 
అమరవేణి వెంకటరమణ : 

సామాజిక రుగ్మతలకు రచనలను ఆయుధంగా వాడుకునే అమర వేణి 
వెంకటరమణ ఖానాపూర్‌ పట్టణానికి చెందినవాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 
తల్లితండ్రులు మణమ్మ, నారాయణగౌద్‌. వెంకటరమణ 06.06. 1971నాడు 
జన్మించాడు. పద్యం, వచన, కవితలు, పాటలు, వ్యాసాల రచనలో ప్రతిభావంతుడు. 
మానవ హక్కులు, సామాజిక ఉద్యమాల్లో, జన విజ్ఞాన వేదిక వారి కార్యక్రమాల్లో 
విరివిగా పాల్గొంటారు. 


ముద్రిత రచనలు 

1) రమణ శతకము 

2) సంధించిన బాణం 

3) బతుకు తొవ్వ (గేయాలసంపుటి 

“ప్రశ్నించడం నేర్చుకో! ఇతిహాసపు చీకటి కోణాల్లో దాగిన భయంకర సత్యాలు 
తెలుస్తాయి” అని నమ్మే వెంకటరమణ హేతుబద్ధమైన సామాజిక అంశాలపై కవిత్వం 
ఎక్కువగా రాస్తారు. 


“నిలబడ్డం నేర్చుకో - అడుగు క్రింద మట్టి అపహరణ పాలవుతుంది. 
చూడటం నేర్చుకో - కంటి రెప్పే కనుగ్రుద్దును మేస్తుంది” 

అంటూ మెరుపులా కవిత్వం పండిస్తాడు 

కరిపెరాజ్‌ కుమార్‌ : 


నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణానికి చెందిన కరిపె రాజ్‌కుమార్‌ బలమైన 
అభివ్యక్తితో వచన కవిత్వం రాసే కవులల్లో ఒకరు. గ్రూప్‌ 1 అధికారిగా పనిచేస్తున్నారు. 
కవితలతో పాటు పలు వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. “వనర్సురి” 


ఆధునిక సాహిత్యం 105 


(వసంత మేఘ గర్జన) పేరిట వచన కవితా సంపుటిని 2016లో ప్రచురించారు. 
“నేను బుషి నుంచి పాపిదాక అవధరించి అర్థ అశ్వంతో విల్లు ఎక్కు పెడుతూ 
వెంటాడుతూ, వేటాడుతూ అడవంతా కలియ తిరుగుతూ దుఃఖిత హృదయాల్ని 
ఆవరించి, అవతరించి, విజయ పతాకాల్నెగరేసి అనంత ఆనంద లోకాల్లో 
విహరిస్తున్నాను నేను నేస్తమా!” అంటూ తన జీవన పంథాను గురించి చెబుతాడు. 
అడవి అందాలను, ఆదివాసుల నిర్మల హృదయాలను, అడవిలో రాజు కుంటున్న ఉ 
ద్యమసెగలను, భూమి పుత్రుల అలజడిని కవిత్వం నిండా పరిచే రాజ్‌కుమార్‌ 
“ములుకులవాన పలుకులవాన మొలకలవాన మెత్తనివాన అత్తరువాన చిత్తడివాన 
పుత్తడివాన” అంటూ వర్షాన్ని కడు రమణీయంగా అభివర్ణించారు. 


బి.శశికుమార్‌ : 


బి.శశికుమార్‌ గత 25 సంవత్సరాలుగా కవిత్వం రాస్తున్నాడు. కవిత్వాన్ని 
సీరియస్‌గా తీసుకునే శశికుమార్‌ “మరణం లేని అక్షరం” అనే కవితా సంపుటిని 
2018లో వెలువరించారు. నిర్మల్‌జిల్లా దస్తూరాబాద్‌ మండల కేంద్రంలో బి.రాంకిషన్‌, 
కృష్ణాబాయి దంపతులకు జన్మించిన శశికుమార్‌ వృత్తిరీత్యా టైపిస్ట్‌. 


రచనలు 

అక్ష మాలిక (అముద్రితం) 

భావవీచికలు (అముద్రితం) 

హిత ప్రబోధిని (సూక్తులు) 

నరమేధం (కథానిక) 
వీటిలో “మరణం లేని అక్షరం” ముద్రితం. మిగతావి ఆముద్రితాలు. 
అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి : 

మామడ మండలంలో కమల్‌కోట గ్రామంలో శ్రీ రాజన్న శ్రీమతి ముత్తవ్వ 
దంపతులకు 14.01. 1971న జన్మించిన అబ్బడి రాజేశ్వర్‌ రెడ్డి ఎం.ఏ. తెలుగు 
చదివి తెలుగు పండితునిగా ఉపాధ్యాయవత్తిలో స్థిరపడ్డారు. అనేక కవితలు, గల్పికలు, 
కథలు రాశారు. సాహితీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే రాజేశ్వర్‌రెడ్డి “ఆ ఊరు” 
అనే కథలో గామ సంస్కృతిని, పల్లె వైభవాలను స్వగతంగా చెప్పుకున్నారు. కవితలు 
వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి. 


106 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


నేరెళ్ళ హన్మంతు : 
తెలంగాణలో పుట్టిన రచయిత తెలంగాణ మట్టిని పలుకరించకుండా 
ఉండలేడు. ఉద్యమాలతో హోరెత్తిన గొంతుకను యిచ్చి ఒకమారు పిడికిలి ఎత్తకుండా 
ఉండలేడు. భాషలో, శ్వాసలో, నడుకలో, పలుకరింపులో, పట్టింపులో తెలంగాణతనం 
చూపకుండా ఉండలేడు. 
మట్టి పరీమళాల్ని తొలి సంకలనం “మట్టి గోడలు” (కూలుతున్న దృశ్యాలు)లో 
బలంగా (ప్రకటించారు నేరేళ్ళ హన్మంతు. నిర్మల్‌ పట్టణంలోని బుధవార్‌ పేటకు 
చెందిన శివయ్య, సులోచనలకు 0404 1964లో జన్మించాడు నెరెళ్ళ హన్మంతు. 
వచన కవిత్వం, కథా రచనతోపాటు రేడియో ప్రసంగాలు అనేకం చేశారు. ముద్రిత 
సంకలనాలు “మట్టిగోడలు” “కూలుతున్న దృశ్యాలు. మంచి చర్చకు దారి తీసిన 
కవిత్వం. హన్మంతు రాసిన కథలు రాజేశం మాస్టారు, భూమవ్వతో పేగుబంధం, 
గోకుడు ఎల్లమ్మ. ఈ కథలు రేడియో ద్వారా ప్రసారమైనాయి. 
“కూలుతున్న అడ్డుగోడ” అనే కవితలో... 
“తల్లి ఒడిలో ఆకలి తీర్చుకుంటున్నప్పుడు 
నేను తాగే పాలదేకులం 
నేను ఆడుతూ జారిపడ్డప్పుడు ఏడిస్తే 
నన్ను ఓదార్చిన నాన్న ఆత్మీయతదేకులం 
నాకు బుక్కెడు మెతుకులు పెడుతూ 
నన్ను మోస్తున్న ఈ నేలదేకులం....!” 
అని ప్రశ్నిస్తాడు. సమాజిక, విప్లవ చైతన్యంతో కూడిన కవితారచన చేశాడు. సాహితీ 
సంస్థలతో, సామాజిక సంస్థలతో సంబంధాలు ఎక్కువగా ఉన్న నేరేళ్ళ కవిత్వంలో 
సూటిదనం, నిర్భీతి, నిజాయితీలు స్పష్టంగా ఉంటాయి. 
“అధికారం” కవితలో... 
“నేను 
నీ ముందు 
కూర్చునే 
తర్వాత 


ఆధునిక సాహిత్యం 107 


లేనివాళ్లే 

కావచ్చు, కాని 

నా ముందు 

కూర్చునే, అధికారం 

నీకు నేనిచ్చిందేనని, మరువకు” అని అంటాడు. 
కారం శంకర్‌ : 

నిర్మల్‌ పట్టణానికి చెందిన కారం శంకర్‌ ఆధునిక కవిత్వాన్ని తనదైన శైలితో 

రాస్తున్నారు. కష్టాల కొలిమినుండి వచ్చిన శంకర్‌ మానవత్వాన్ని తట్టిలేపే బలమైన 
కవిత్వం రాసే కవులల్లో ఒకరుగా గుర్తింపును పొందారు. రత్నమాల, రాజలింగం 
దంపతులకు 15.04.1970 సంవత్సరంలో జన్మించిన కారంశంకర్‌ పోలీస్‌ శాఖలో 
ఉద్యోగం చేస్తున్నారు. 1995 సంవత్సరంలో “అ(శ్రువైతన్యం” కవితా సంకలనంతో 
శంకర్‌ సాహిత్య ప్రయాణం మొదలైంది. 


ముద్రిత రచనలు 
1) అగ్రుచైతన్యం 
2) సూర్యుని కన్నా ముందే అక్షరం 
3) మళ్ళీ వసంతంలోకి 


అనేక కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనాయి. శంకర్‌ రచించిన “నేనుసైతం” 
కథకు విశాలసాహితీ వారి అవార్డు లభించింది. కారం శంకర్‌ కవిత్వంలో వెచ్చదనం, 
పారదర్శకత, దేశీయత, మానవతలు అల్లుకొని వుంటాయి. అమ్మను గూర్చి 


“అమ్మ 
నువ్వు అద్భుత వాక్యానివి 
మహా కావ్యానివి అంటాడు. 
“నిత్య గాయాలనది” కవితలో గాయాల నుండి పాఠాలు నేర్చుకుంటానంటూ 
“నా హృదయం ఒక గాయాలనది 
ఎన్నో బాధల బరువుల్ని మోస్తుంది 
ఏ సానుభూతి లేపనాన్ని పూయకు! 


108 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


గాయపడ్డ ప్రతిసారి ఓ కొత్త పాఠాన్ని నేర్చుకుంటాను 
ఒక చక్రాన్ని సానబెడతాను....” అని అంటాడు. 

మిత్రులు గాని, శత్రువులు గాని గాయం చేస్తారు, లోకవ్యవహారాల్లోకి దూరితే 
కొందరు మిత్రులైతారు. కొందరు శత్రువులైతారు. అందరినీ ఆహ్వానించడం కవి 
పారదర్శకత. 

“శత్రువుగానో మిత్రుడిగానో నవ్వురావాలి 

అప్పుడప్పుడు గాయం చేస్తూ ఉండాలి 

లేదంటే 

నది ఒక్కసారి ఘనీభవిస్తుంది” 
వచన కవిత్వాన్ని పలు శైలీ విన్యాసాలతో రాయగల ప్రతిభ శంకర్‌లో ఉంది. 
అంబటి నారాయణ : 

ఎవరికైనా దుఃఖం గుండెలోంచి వచ్చినతడి - జీవితంలో దుఃఖం గొప్ప 
అవ్యక్త కళారూపం. దుఃఖపార్వాన్ని ప్రేమించే కవుల్లో అంబటి నారాయణ ఒకరు. 
చిన్నయ్య కిష్టమ్మలకు 01.06.1968లో వనపర్తి జిల్లాలోని కేతిపల్లి గ్రామంలో 
జన్మించాడు. తన చిన్న నాటినే నిర్మల్‌ వచ్చి స్థిరపడిపోయాడు. వృత్తిరీత్యా తెలుగు 
పండితుడు. వచన కవితలు, పాటలు రాసే అంబటి ముద్రిత రచనలు ఇవి. 

1) బరువెక్కిన బతుకు, 2) నెత్తుటి మరకలు, 3) ఊరి చివరి ఒంటరి 
గుడిసె, 4) తడి, 5) మోత, 6) యువనేస్తం, 7) విద్యవికాసం, 8) ఆకలి, 9) 
సమాజం, 10) ఇది నిజం. యివే కాకుండా కలల కావేరి, ప్రేమలోకం, నేను నా 
ప్రయాణం తదితర రచనలు ఆముద్రితాలు. విస్తారంగా రచనలు చేయడమే గాక 
అనేక కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు. అంబటి నారాయణ. “బరువెక్కిన బతుకు”లో 
ఇట్లా అంటారు. 

“తడిసిన రెప్పలను ఆరబెట్టుకోవడానికి 

ఎన్ని విచిత్రాలను చూడాలో ఈ కళ్ళతో 

ఎన్ని అశాంతులను స్పృశించాలో ఈ రెప్పలతో” 
అణగారిన బతుకులను, వారి విభిన్న జీవన అంశాలను కవిత్వంలో స్పృశించారు 
ఒక్కచోట 


ఆధునిక సాహిత్యం 109 


“మనిషి నిరంతరం దుఃఖ సంద్రాన్ని మోస్తున్నాడు 
భూమిలో ఊటలా ఊరే 
వేడి వేడి శకలాలు కరిగి 
సెల ఏరులా పారుతున్నాయి” 
అని రాస్తాడు. 
ఐ.వనజ : 
నిర్మల్‌ పట్టణానికి చెందిన ఐ.వనజ విస్తారంగా కవితలు రాశారు. వనజ 
కవితలు “ప్రత్యూష” “మంజూష” “మానస” పత్రికల్లో ప్రచురితమైనాయి. ముద్రిత 
రచనలు అందుబాటులో లేవు. “లోకంతీరు” కవిత 1990 ప్రత్యూష (శ్రావణం, 
భాద్రపదం మాసంలో ప్రచురితమైంది. ఆ కవిత... 
“తల్లికి... చెల్లికి...చెలికి, 
తేడా తెలియని కామాంధులున్న 
ఈ లోకంలో బ్రతకాలంటే! అసహ్యంగా వుంది!! 
కన్న పిల్లలను కట్నాల పేరుతో 
కసాయిల్లా బలితీసుకుంటున్న ఈ సమాజంలో 
పట్టపగలే అన్యాయాలు, అరాచకాలు, జరుగుతున్నా పట్టించుకోని 
ప్రభుత్వాల్ని చూస్తూ - బ్రతకాలంటే అవమానంగా వుంది!!” 
బి.నరసింహాచారి : 
ఖానాపూర్‌ పట్టణంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన జి. నరసింహాచారి 
అనేక కవితలు రాశారు. ఇవి ముద్రితం కాలేదు. ఈ కవితలు ప్రత్యూష, మంజూష, 
మానస పత్రికలలో ప్రచురితమైనాయి. 1992 వ సంవత్సరం ప్రత్యూషలో ప్రచురితమైన 
“స్వేచ్భావిహంగం” కవితలో 
“స్వేచ్చ రెక్కలున్న విహంగంలా 
దర్జాగా ఆకాశపు టంచుల్లో ఆడుకుంటుంది 
భయం నిశ్శబ్దపు గూటిలో 
బిక్కు బిక్కు మంటూ చూస్తూ ముడుచుకుని పడుకుంటుంది 


110 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


అందుకే నేస్తం నిశ్శబ్దపు గూటిని కూల్చి రెక్కల విహంగానివై ఎగిరిపో” 
అంటాడు. 


మునీందర్‌ రాజు : 
ఖానాపూర్‌ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన మునీందర్‌ రాజు వృత్తిరీత్యా 
ఉపాధ్యాయుడు. కవితలు, గేయాలు రాసి అనేక సభలల్లో గానం చేస్తాడు. హేతువాద 
సాహిత్యం పట్ల మక్కువ చూపే మునీందర్‌ రాజు వందలాది కవితలు రాశాడు. అవి 
ఇంకా సంకలనంగా రాలేదు. రాజు 1990 ప్రాంతంలో ఒక నవలను కూడా రాసాడు. 
అదికూడా ముద్రితం కాలేదు. 
షోలాపూర్‌ రాజేశ్వర్‌ : 
నిర్మల్‌ మండలములోని వెంగ్వాపేట గ్రామానికి చెందిన షోలాపూర్‌ రాజేశ్వర్‌ 

వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. సాహిత్య అభిరుచి కల్గిన రాజేశ్వర్‌ అనేక కవితలు, 
పాటలు రచించారు. విద్యార్థుల్లో నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి కార్యక్రమాలు 
నిర్వహించడమేగాక “పసిడి” పదాలు పేరిట 2004లో ఒక పాటల సంకలనాన్ని 
విడుదల చేశారు. పిల్లల్లో పాటల ద్వారా రుజువర్తనను, శీలసంపదను 
పెంపొందించడం రాజేశ్వర్‌ ఆశయం. “చదువులు నేర్పెడి పిల్లలము” ఇది. 

“చదువులు నేర్పెడి పిల్లలము 

వేకువ రూమున లేచెదము 

కాలకృత్యములు తీర్చుకుని 

పళ్ళు శుభ్రముగ తోముకుని 

చక్కగ ముఖము కడుగుకొని 

శుద్ధిగ స్నానము చేసెదము 

ఉతికిన గుడ్డలు వేసుకుని 

బుద్ధిగ బడికి పోయెదము” 
హితోక్తులతో కూడిన రచనలు చేశారు. ఈవన్నీ గానయోగ్యంగా, సరళమైన పాదాలతో 
లలితంగా వున్నాయి!! 
సి. హెచ్‌.సుమతి : 


నిర్మల్‌ పట్టణానికి చెందిన సి. హెచ్‌. సుమతి వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు 


ఆధునిక సాహిత్యం 111 


కవితలు, పద్యాలు రచించారు. ఖానాపూర్‌ పట్టణానికి చెందిన ప్రముఖ విద్వాంసులు 
శ్రీమాన్‌ చక్రపాణి వాసుదేవాచార్యుల తనయ. “నారీరత్నం” అనే శతక రచన చేశారు. 
యిది యింకా ముద్రితం కాలేదు. 100పైగా కవితలు రచించారు. సుమతి రచించిన 
“బాల్యం” కవిత ఇది. 

“ఉన్నట్టుండీ వెతుక్కుంటున్నాను 

తెరిచిన కన్నులు దృశ్యానికి అతకవు 

విరిసిన వెన్నెల మనసును సృశించదు 

పెదాలు కదలకున్నా మనసుమూలల్లో మాటలు 


సహజ స్కృతులన్నీ ఆహరహం ఉబికి వస్తున్నాయి 
నేడవి నడిచే బాటకు మార్గ నిర్దేశకాలయ్యాయి 
కాలగమనం కలకు బాటయ్యింది” 
భావనాబలం, చెప్పాలనుకున్న అంశం పట్ల స్పష్టత శైలీ విన్యాసం ఉన్న సుమతి 
కవితలు త్వరలో ముద్రిత రూపంలోకి రానున్నాయి. 
కిరణ్‌ సిస్టర్స్‌ (మాసపత్రి ఆషాకిరణ్‌, మాసపత్రి ఉషాకిరణ్‌) : 
నిర్మల్‌ పట్టణం బేస్తావర్‌ పేటకు చెందిన మాసపత్రి ఆషాకిరణ్‌, మాసపత్రి 
ఉషాకిరణ్‌లు జంట కవయిత్రులు. వ్యక్తులుగా వేరైనా వారి హృదయ స్పందనలు, 
భావ ఐక్యత ఒక్కటేనని వారి కవితలను చూస్తే తెలుస్తుంది. వీరి అమ్మ లలితాదేవి, 
నాన్న రాజేశ్వర్‌ ప్రభావం వీరిపై ఎంతో ఉంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు 
“రసర్వురి” అనే కవితా సంపుటిని వెలువరించారు. 
ప్రొఢవయసులో ఎదురయ్యే చేదు అనుభవాలు, సమాజంలో జరిగే 
సంఘటనలు, అణిచివేతలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలు కలచి వేసి తీవ్రమైన 
భావోద్వేగంతో రాసిన కవితలు ఇందులో ఉన్నాయి. స్త్రీల చైతన్యాన్ని చిత్రించే 
సమయంలో సరళత, తీవ్రత రెండు రూపాల్ని ప్రదర్శిస్తారు. ఉదాహరణకు “ఆమె” 
అనే కవితలో... 
“మూడు ముళ్ళ బంధం 
ముళ్ళ కంచై ఓరుసుకున్నపుడు 


112 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


బాధను చెప్పుకోలేక 

పేగు బంధం కోసం 

నోరు నొక్కుకుంటుంది 

రాజ్యాంగం ఎన్ని హక్కులిచ్చినా 

ఆమె ప్రశ్నించే ప్రసక్తిలేదు 

ఆమె ప్రశ్నించనంత వరకు 

సంసార వీణలు 

సరిగమలు పలుకుతాయి 

ఆమె ప్రశ్నించిన రోజు 

వివాహ వ్యవస్థ 

పునాదులు కదులుతాయి!” 
“తొక్కుడు బండలు” అనే కవితలో 

“బండ బారిన బండలే కదాని 

సిన్న జూపు సూడకుండ్రి 

తొక్కుడు బండలకు 

కోపమొచ్చి అదిలినయంటె 

ఏ కీలుకాకీలు ఇరిగి 

కుప్పగూలిపోతరు” 
అంటూ హెచ్చరిస్తారు. 

ఏకాత్మజులుగా మసలుకునే వీరిలో ఏ కవితను ఎవరు రాశారో గుర్తించలేము. 
విరహం, ప్రేమ, అణిచివేత, మానవ సంబంధాలు కుటుంబ వ్యవస్థ ఇట్లా అన్ని 
అంశాల చుట్టూ కవితలు రాయబడ్డాయి. 
గుండవేణి పరమెశ్వర్‌ : 
విద్యార్థి దశనుండి సాహిత్య, సామాజిక అంశాలపై ఆసక్తిని పెంచుకున్న 

గుండవేణి పరమేశ్వర్‌ 25, మే 1991 సంవత్సరం లక్ష్మి, మల్లయ్య దంపతులకు 
జన్మించారు. స్వస్థలం ఖానాపూర్‌ మండలంలోని పెంచి గ్రామం. బాసర ట్రిపుల్‌ 
ఐటి మొదటి బ్యాచ్‌ విద్యార్థి. ఆయన రచించి ముద్రించిన మొదటి పుస్తకం 


ఆధునిక సాహిత్యం 113 


“నవప్రస్థానం”. అందులో ... 

“నా కలమే నవ ఖడ్గమై 

నా కావ్యమే గండ్రగొడ్డలై 

సహస్ర హస్తములన్‌ అస్తాలనే ధరియించు....” అంటాడు. 
ఇలేగామ క్రిష్ణమూర్తి : 

భైంసా మండలంలోని ఇలేగామ గ్రామానికి క్రిష్ణమూర్తి స్వయంగా గాయకులు. 
పాటలు రాస్తూ క్యాసెట్ల రూపంలోనూ, సిడిలను విడుదల చేసారు. అట్లా యిప్పటికి 
రెండు పాటల క్యాసెట్టులను విడుదల జేశారు. కవిసమ్మేళనాల్లో చక్కని రాగంతో 
పాటలు పాడుతారు. వందలాది పాటలు రాసినా అవి ముద్రణకు నోచుకోలేదు. 
తత్త్వగీతాలు విని సాహిత్యంపై మక్కువతో అనేక పాటలు రాశారు ఇలేగామ క్రిష్ణమూర్తి. 
దేవరశెట్టి లక్ష్మణదాసు : 

నిర్మల్‌ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదానికి సంబంధించిన 
రాతప్రతులు సేకరించారు. అనేక రచనలు చేశారు. సాహితీ పిపాసి కావడం వల్ల 
ఒకవైపు వైద్యం చేస్తూనే మరొకవైపు రచనలు చేశారు. “సన్మార్గధ్వని”అనే పుస్తకాన్ని 
వెలువరించారు. యితర రచనలు అందుబాటులో లేవు. 
కె.పద్మారెడ్డి : 

నిర్మల్‌ పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన కె.పద్మారెడ్డి తన జీవితంలో 
సంభవించిన సంఘటనలను కవిత్వంగా మలుచుకుంటూ స్వాంతన చెందుతున్నారు. 
తల్లి తండ్రులు నర్సింహారెడ్డి, రాధాదేవి. జన్మించిన కాలం 10.06.1973. యిప్పటి 
వరకు 70 కవితల వరకు రాశారు. సంకలనంగా యింకా ముద్రితం కాలేదు. 
నిర్భయ సంఘటన జరిగినపుడు చలించిపోయిన రాసిన కవిత “నిర్భయకోసం”... 

“చచ్చిపోయింది నా హృదయం - మూగబోయింది నాగొంతు 

కళ్ళల్లో నిరీక్షణ - నదీ తీరం అంచులు ఎంతో దగ్గరలో 

ఉంటాయని ఆశ! కానీ తీరం చేరుకోగలమా! 

రేపంటూ తెలియని నా బ్రతుకు కూడా ఇలాగే! 

జవాబు లేని ప్రశ్నలు! సమాధానం లేని విక్షణ! 

బ్రతుకంతా శూన్యం! 


114 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


కళ్ళల్లోంచి రాలుతున్నాయి కన్నీళ్ళు! 

ఏ పాపం ఎరుగని సెలేరులా!” 
టి.కిరణ్మయి : 

వడ్యాల్‌ (గ్రామం, లక్ష్మణాబంద మండలానికి చెందిన టి.కిరణ్మయి 
11.06.1981 సంవత్సరంలో శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీమతి సరోజలకు జన్మించారు. 
ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. 100 కు పైగా కవితలు 
రాశారు. అనేక కవిసమ్మేళనాలలో పాల్గొన్నారు. కిరణ్మయి రాసిన కవితలు వివిధ 
పత్రికలల్లో ప్రచురితమైనాయి. 


సి. జానపద సాహిత్యం 


జనపదాలకు, జానపదాలకు కాణాచి నిర్మల్‌. నిర్మల్‌ జిల్లా ప్రజలు 

వ్యావసాయికంగా పుట్ల రాశులు పండించినట్లే జానపద సాహిత్యాన్ని పుష్కలంగా 
పండించారు. పాటలు, పని పెనవేసుకుని జీవితాల్ని సారవంతంగా మలిచివేశాయి. 
జానపదులు ఆలవోకగా “కెగట్టి” పాటలు పాడుకుంటారు. కాముని, బతుకమ్మ, 
రోకండ్ల, జాజిరి, వెన్నెల, పెళ్ళీ పాటలు ప్రసూతి పాటలు, రజస్వల అయినపుడు 
పాటలు ఇట్లా పలు సందర్భాలలో పాటలు పాడుకుంటారు. స్త్రీలు నాట్లు 
వేసుకుంటున్నపుడు, కలుపులు కలిసేటపుడు, పసుపు రుబ్బేటపుడు పాటలు 
పాడుకుంటూ (శ్రమను మర్చిపోతుంటారు. 

బిడ్డల గన్న తల్లి 

నీళ్ళ కంటాపోతే 

ఆ బాయిలోనా 

అమాస చీకటి 

కొడుకూలగన్న తల్లి 

నీళ్ళకంటాపోతే 

కొసరి వెన్నెలగానూ 

ఆ బాయిలోనూ 

కొసరి వెన్నలగానూ 
అంటూ పాడుతారు. 


ఆధునిక సాహిత్యం 115 


స్త్రీకి నిండుతనం చేకూర్చింది సంతానం. ఎన్ని సంపదలున్నా సంతానం 
లేకపోతే జీవితం నిస్సారంగా వుంటుంది. 
పిల్లలు లేని ఇల్లూ ఉయ్యాలో 
పీరీల మసీదు ఉయ్యాలో 
బిడ్డలు లేని యిల్లు ఉయ్యాలో 
బర్రెలా కొట్టాము ఉయ్యాలో 
అంటూ పాడుకుంటారు. పుస్తెలు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని మస్కటేకు పోతే 
జీవిమేమైందో తెలిపే పాట 
“మస్కటు పోతానని పొలమమ్ము కొంటీ 
బొంబాయిల తినుకుంట తిరిగివస్తివిరా 
ఓ రాయపురం మల్లన్న 
మస్మటేదిరా! మాన్యమేదిరో!” 
అని మరదలు వ్యంగ్యంగా పాడితే! బావసిగ్గు పడిపోతాడు. కాముని పున్నమి 
సందర్భంగా పాడుకునే పాట 
“రుంగిని బిళ్ళ రూపాయి దండ 
దండ గాదుర దామెర మొగ్గ 
మొగ్గ కాదుర మోతుకు నీడ 
నీడ కాదురా నిమ్మలబాయి 
బాయి కాదుర బాసంత కూర 
కూరగాదుర గుమ్మడి పండు 
పండు గాదురా పాపేటి మీసం 
మీసం గాదురా ఖరాల పొట్టు 
పొట్టు గాదురా పోరడి జుట్టు 
గిరగిర తిప్పి బండకు కొట్టు” 
అంటూ ఎన్నో జానపాదాలు పాడుకుంటారు ఇక్కడి జానపదులు. 


ఈమె చుం 


116 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


నిర్మల్‌ జిల్లాలో లభించిన సమాచారం మేరకు ఈ క్రింది సంస్థలు 
పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. 
సాహితీ మిత్ర మండలి 
మంజూష 
చిరుమువ్వలు 
మానస సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ 
నిర్మల భారతి 
నిర్మల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ 
డాక్టర్‌ కావేరి పౌండేషన్‌ 
వేదవాహిని 
“ఆత్మీ ” సాహితీ సాంస్కృతిక సంస్థ 
10. పా సొసైటి 
11. నటరాజ నాట్య కళా సమితి 
12. అక్షర సాహితి 


SS ౦వ రాలా తు ల సై గో 


సాహితీ మిత్రమండలి 1970-80 మధ్య కాలంలో అనేక సాహితీ 
కార్యక్రమాలు నిర్వహించింది. రక్తకన్నీరు నాగభూషణం, శంకరా భరణం 
జె.వి. సోమయాజులను నిర్మల్‌ రప్పించి నాటకాలను వేయించారు. సాహితీ మిత్ర 
మండలి “మంజూష” అనే లిఖిత మాస పత్రికను స్థాపించి ముద్రణ రూపంలోనూ 
కొన్ని సంచికలు తీసుకొనివచ్చారు. టిషెచారి సుబ్బారావు, నేరెళ్ళ హన్మంతు, గో.జే 
లక్ష్మణ్‌రావు, పత్తి శివప్రసాద్‌, చిరుత నర్సయ్య, శ్రీరాముల శ్రీనివాస్‌, డాక్టర్‌ చక్రధారి 
తదితరులు ప్రధాన భూమికను పోషించారు. 


సాహిత్య సంస్థలు, కృషి 117 


1995లో మానస సాహితీ సాంస్కృతిక సంస్థను తుమ్మల దేవరావ్‌ స్థాపించారు. 
సంస్థ ఆధ్వర్యంలో జప సమ్మేళనాలు, చర్చా గోష్టులు, పుస్తక ఆవిష్కరణలు, పురస్కారాలు 
అందజేస్తున్నారు. డా॥ సామల సదాశివ, బి. నర్సింగరావు, వేదకుమార్‌, డాక్టర్‌ నందిని 
సిద్దారెడ్డి, డాక్టర్‌ ఎన్‌ .గోపి, గోరేటి వెంకన్న ప్రొఫెసర్‌ శిఖామణి , ప్రొఫెసర్‌ 
జయధీర్‌ తిరుమలరావు, జై కిషన్‌, ఆందెశ్రీ తదితరులను ఆహ్వానించి సభలు 
నిర్వహించారు. సంస్థ నుండి “మట్టిపుమ్పాలకు మానస పురస్కారాలు” అవార్డులను 
అందజేయడమే గాక అనేక పుస్తకాలను వెలువరించారు. మానస పేరిట ఒక లిఖిత 
మాసపత్రికను నెలనెలా వెలువరించారు. పుస్తక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు ఏర్పాటు 
చేశారు. 

నిర్మల్‌ కల్చరల్‌ ట్రస్ట్‌ 2001లో స్థాపించబడింది. డా॥ చక్రధారి అధ్యక్షులు, 
తుమ్మల దేవరావ్‌ ప్రధాన కార్యదర్శి నేరెళ్ళ హన్మంతు కోశాధికారి మరియు 
మునిమడుగుల రాజారావు డా॥ మురళీధర్‌లు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. గ్రామీణ 
స్థాయిలో ఉన్న కళాకారులను, కళారూపాలను ప్రోత్సహించడమనే ఆశయంతో 
పనిచేస్తుంది. ప్రతిఏటా ఉగాదిపురస్మారాలు అందజేయడం ఉగాది కవిసమ్మేళనాలు, 
పుస్తక ఆవిష్మరణాలు నిర్వహిస్తూ కవులను ఎంతో ప్రోత్సహిస్తున్నది నిర్మల్‌ కల్చరల్‌ 
ట్రస్ట్‌. 

“పా” సొసైటిని మునిమడుగుల రాజారావు స్థాపించారు. తాత్త్విక చింతనను 
పదిమందితో పంచుకోవాలనే ఆశయంతో నెలనెల తాత్విక ప్రసంగాలు -చర్చలను 
ఏర్పాటు చేస్తున్నారు. 

2015లో స్థాపించిన డా॥ కావేరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సాహితీ సభలు, 
పుస్తక ఆవిష్కరణలు, చర్చాగోష్టులు నిర్వహిస్తున్నారు. డా॥ కావేరి ఫౌండేషన్‌ 
ఆధ్వర్యంలో వైద్య, విద్య, సామాజిక రంగాలలో విశేషంగా కృషి చేస్తుంది. డా॥ 
కావేరి ఫౌండేషన్‌ను స్వర్గీయ డా॥ కావేరి స్మృతిగా డా॥ చక్రధారి స్థాపించారు. జిల్లా 
వ్యాప్తంగా ఉత్తమంగా వివిధ రంగాలలో కృషి చేసిన వారికి డా॥ కావేరి ప్రతిభా 
పురస్మానాలు అందజేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు పొన్న క్రిష్ణ, అప్పాల సింధూరి, 
అప్పాల శశికళలు ఈ సంస్థను నడిపిస్తున్నారు. 

“నిర్మల భారతిని బొందిడి పురుషోత్తమరావు, తోడిశెట్టి పరమేశ్వర్‌, వెంకట్‌లు 


AAA) 


నిర్వహిస్తున్నారు. “ఆత్మీయసంస్థ” ను గఫూర్‌, శ్రీనివాసరెడ్డిలు నిర్వహిస్తున్నారు. 


1168 నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


నటరాజ నాట్య కళాసమితిని రేగళ్ళ మధు సూదన్‌ “వేదవాహిని”ని గుడి రాజేశ్వర్‌ 
శర్మలు నిర్వహిస్తున్నారు. అక్షర సాహితి ఖాన్‌పూర్‌ కేంద్రంగా నడుస్తున్నది. కారం 
శంకర్‌, వెంకట రమణ, కరిపె రాజ్‌కుమార్‌ తదితరులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. 

“అంజుమన్‌ పాజ్‌ బానే ఉర్దూ” అనే సాహితీ సంస్థను స్థాపించి డా॥ అబ్బుల్‌ 
హదీమునజ్లా, శ్రీ అబ్బుల్‌ మాజిద్‌ నిసార్‌, తహసీనుల్లా హుసేనీ తదితరులు ఉర్హూ 
భాషా, సాహిత్యాల కోసం కృషి చేస్తున్నారు.” బజె సాజ్‌ ఆదబ్‌” సంస్థ ద్వారా తాజ్‌ 
అహ్మద్‌, యూసుఫ్‌లు ముషాయిరాలు నిర్వహిస్తూ ఉర్దూ భాషాభిమానులను 


అలరిస్తున్నారు. 


ఈమె డప్పుల 


119 


1) 
2) 
3) 
4) 


ర్‌) 


6) 
7) 
8) 
9) 
10) 


11) 
12) 
13) 
14) 


15) 


120 


ఆధార [గ్రంథాలు 


గోల్కొండ కవుల చరిత్ర 

ఆంధ్రుల సాంఘిక చరిత్ర 
ఆదిలాబాద్‌ జిల్లా సర్వస్వం 
చరిత్ర పరిశోధనా వ్యాసావళి 
(ఇందూరు) 

తెలంగాణ సాహిత్యం - 

జీవిత చిత్రణ - జాతీయ 
సదస్సు సంచిక 

ఉత్తరరామ చరిత్ర 

ఉత్తర తెలంగాణ సంస్కృతి చరిత్ర 
ఆదిలాబాద్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
లీలావతి గణితము 

ప్రత్యూష, మంజూష, 

మానస ప్రత్యేక సంచికలు 

నిర్మల్‌ జిల్లా చరిత్ర 

మన ఆదిలాబాద్‌ 

కరీంనగర్‌ జిల్లా సాహిత్య చరిత్ర 
ఆలోకనం (మూసీ మాస పత్రిక 
వారి ప్రత్యేక సంచిక) 
కాకతీయులు 


సురవరం ప్రతాపరెడ్డి (సంపాదకులు) 
సురవరం ప్రతాపరెడ్డి 

బి.ఎన్‌. శాస్త్రి 

కందకుర్తి యాదవరావు 


తూర్పు మల్లారెడ్డి (సంపాదకులు) 
భవభూతి 

డా॥ కె.ముత్యం (సంపాదకులు) 
డా॥ తుమ్మల దేవరావ్‌ 
భాస్మరాచార్య -2 


తుమ్మల దేవరావ్‌ 
మడిపల్లి భద్రయ్య 

డా॥ మలయశ్రీ 

డా॥ సాగి కమలాకరశర్మ 


పి. వి. పరబ్రహ్మశాస్త్రి 


WARNS 


నిర్మల్‌జిల్లా సాహిత్య చరిత్ర 


